First Edition 5000 
January, 1959 


ELEPHANT BILL 
(KUNJARA YUDHAM) 


BY 
Lt. Col. J. H. Williams 


Translated in to Telugu hy 
Sri Baolusu Venkataramanayya, P. O. L. 


Copyright-3 
RUPERT HART ఎ DAVIS LTD,, 


36 SOHO SQUARE, LONDON WI. 
PUBLISHED UNDER THE AUSPICES OF 


THE SOUTHERN LANGUAGES BOOK TRUST. 


Kt 
శ 


The Translated Version is an Abridged 
Edition of the Original Book. 


Published by 


SHIVAJI PRESS 
Gea Bazaar, Secunderabad (A. వై 


ణు es 
శ నగ wf 





BPI NPR Se ల de ey 


“PRINTED AT యట PRESS, SECUNDERABAD, 


ముందుమాట 


మా పధ్నాలుగవ పటాలంలో రగనళాల బయల సెనికులు 
ర. 

ఉంచేవారు. కెందరి చబ*య తెలుపు. కొందరిది వనుపు. కొందరిది 

బూడిదరంగు. కొందరు కారునలుపుగా ఉండేజారు. అలాగే రక 

రకాల జంతువులూ ఉండేవి. పొవురాలు, కుక్కలు, గురాలు, 

కంచర గాడినలు, ఎను, దున్నపోతులు, పనుగులు ఉండేవి; ఎంతో 

™ 
నమ్మకంతో బాగా రావలసిన ననులు చేసేని. మిగిలిన జంతువుల 
గ Met sy” fy wr “a x షః ఇగ 

దృష్ట్యా SRT ON మసి గురిలకు ఎగ. వ అభిమానం వుంటుంది, 

అథా Mom! దాని DY, నలవమతెా కారణాలు కాము, 

చాని తెనివి తేటలు సిరా. 0% అథిమా నాన్ని గకొలిగిసాయి. బుజ 

pr, | ణు 

గించి పని చేయిని, వంశతెనలూ అ నిర్మించేటప్పుడు, ఏనుగులు పెద్ద 

"పెద్ద దూలాలను వాటిని ఉంచవలసినచోట నదిగా ఉంచుతాయి, 

దీన్నిబట్టి ఏనుగు వస్తువులను ఒక చోటినుంచి మరొక చోటికి చేర 

వెయ్యడానికి ఉబయోగించేది మాతమే కాదనీ, ఎంతో నేర్చుతో 
కార్యాలను నిర్వసిొంచేదనీ తెలుస్తున్నది. 

అలాటి 


పనుగుయొక్కాయూ, మానటివాని యుక్కయూ వీచి[త 
మైన ళక్షిని వర్ణించ సాధ్యం కాదు, ఉభయుల పరస్పర నవాకొరం 
వల్లనే పనులు జరుగుతాయి. శాంళమూ, ధైర్యమూ, అనందోశ్సా 
వోలూ ఉన్న బర్మాదేశపు ఊజీ (మావటీడుు లేకపోతే ఏనుగుల 
కంపెనీలే ఉండి వుండవు, 'ఎలిఫంట్‌ బిలో, అతని నవోయులూ 
లేకపోతే ఊజీలే ఉండి ఉండరు! | 


ఏనుగులు మాకోసం వందలకొద్దీ వంతెనలు కొట్టాయి? (గను 
బేళంలో పొరలా రాణికోనం నిర్శించిన సము[ద్రపు. ఓడల కోంళు 


వ్రత 
nH 


ఎక్కువగా మా క యేనుగులు తోడ్చడినాయి. ( వోమత్‌ ౩పీ 
రచించిన “ఇలియడ్‌ * మవోకావ్యంలోని గాథ) అవి లేకపోతే మేము 
బర్మానుంచి తప్పించుకుని వెనక్కి రావడమూ, తర్వాత దాని 
విముక్తికి తిరిగి ముందుకు వెళ్టడమూ కస్టసాధ్యా అయ్యేవి. 14-వ 
పటాలంలోని మేము అందరమూ నూ ఏనుగుల గుంపును గూర్చి ఎంతో 
గర్విస్తున్నాం. అలాంటి ఏనుగులను గురించే ఈ “ఎలిఫెంట్‌ విల్‌” 
మితంగానూ, వివరంగానూ తెలియజేస్తున్నాడు. 


ఫీల్డ్‌ మార్షల్‌ సర్‌ ఎలియం స్లిమ్‌, 


ACKNOWLEDGEMENTS 


Apart from a few of my own, the 
Photographs in this book were taken 
by Muir Wright, Fish Herring, John 
Booth, and the late Peter Bankes, to 
whom I am most grateful. 


J. H. W. 


కృతజ్ఞతలు 


ఈ |గంథంలోని ఛాయాచిశాలలో కొన్నీ 
మాత్రం నావి. మిగిలినవన్నీ మ్యూూర్‌ కైట్‌, 
a ్యారింగ్‌ , జాన్‌ బూత్‌, కీ.శే. పీటర్‌ బాంక్‌ 
తీసినవి. వారందరికి నా హృదయ పూర్వక 


కాత జతలు, 
౪ షా 


నె సాబ్‌. బిలియమ్‌ ) 


పరిచయము 


అకక ుకరక్రన కనా రకానాం 


(వజాసామాన్యానికి ఆకర్షకంగా, విశేపోపయోగకరంగా ఉండే 
పున్న కాల (పచురణకు దోవాదం చెయ్యాలనే సంకల్పంతో దతీణ 
భారత పుస్తక నంస్థ లోగడ కొన్ని పుస్తకాలను |పచురింప జేసింది. 
ఆ [వచురణల వలన కలిగిన అనుభవంతో ఇస్పుడు మరికొన్ని పుస్త 
కాలను వివిధ (దావిడ భాషలలోకి అనువాదం చేయించి . 
జేస్తూంది. పాఠకులలో భిన్న భిన్న అభిరుచులకు తగినట్లు ఈ పు 
లను (ళద్ధగా ఎన్నిక చేశారు. అందువల్ల, మానవ తీ ఈనిక నం సంబం 
ధించిన వివిధ విషయాలను గురించిన రచనలు ఇందులో ఉండటం 
నహాజం. భారత మవోనాయకుల జీవిత చరితలు, వారు చేసిన ఘన 
కార్యాలు వివరించే (గ్రంథాలు ఈ ద్వితీయ (గ్రంథ వరంవరలో ఒక 
శాఖ. మన దేళ (్రేయన్సు కోనం, అభ్యుదయం కోనం ఆ మవో 
పురుషులు ఏమి చేసినది, వారికి తామెంత బుణపడి ఉన్నది, |పజలకు 
ముఖ్యావశ్యక ము లై న హక్కులను నంపాదించడానికి వారెసన్నెన్ని 
పొట్టు పడినది ముందు తరాల వారంతా తెలుసుకుని ఉండటం 
మంచిది, 


తత్త్వ శాం, మతం, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం. ఈ (గంథ 
పరంపరలోని ఇతర శాఖలు. కథానికలు, [పొచీన కళా సంవదలను 
అభివర్షించే [గంథాలు కూడా ఇందులో ఉండటం ముదావహం, 
నాటక కళ, శిల్పశా(న్ర్రం, పురావస్తు పరిశోధనలు, నిరతాద్భుళావహ 
ములై న దాకిణాత్య దేవాలయాలను గురించిన (గంథాలు ఈ వరం 


శత 


1 


వఠలో ఉన్నవి. విజ్ఞాన వికానదాయకముులైన భిన్న భిన్న విషయా 
లను గురించిన ఈ [గంథాలు [పజలను విశేషంగా ఆకర్షింపగలవని, 
ఆ విధంగా ఇట్టి (పచురణలకు ముందు ముందు విస్తార (ప్రచారం 
కలుగ గలదని నా విశ్వానం, 


దకిణ భారత భావలలోని ఉత్తమ (గంథాలు లొన్నింటిని 
మిగిలిన దావిణాత్య భాషలలోకి అనువదింప చేయటం ఈ ద్వితీయ 
[గంథ పరంపరలోని మరొక (ప్రశంసనీయ మెన విశేషం. ఈ పుస్తశా 
అన్నీ పూర్చిగా వెలువడినప్పుడు, విద్యావంతు6లో ఎక్కువ మందిని 
పవీవిధ విషయాలను గురించిన జ్ఞానాన క్షి గల పాఠకులుగా ఆక గించి, 
ఆ జ్జాన పిపానను తృవ్హిపరచటానికి యోగ్యమైన (గంగాలను ముూూడా 
వారికి అంద చేసినట్టు అవుతుంది. 


ఈ దకిణభాషా పుస్తక నంస్థ ఆశయాలు శ్రీఘగతిని నఫలం 
కాగలవని ఆశిస్తున్నాను, 


ఇటు : 

౦౧ we, 
మ చాను, . ఏ. లక్మణస్వామి మొదలియార్‌, 
7.10-1958. వైన్‌ ఛాన్బొలర్‌, 


మ|చాసు విశ్వవిద్యాలయ ము, 


ఉన్‌ దోత వణ 
ఇ 
DTN వా 


"ఏనుగులతో నేన్నం” అని పేరు చెట్టదగిన విలక్షణ |గంథ 
మిది. బర్మా అడవులలోని ఏనుగుల జీవితాలను, మానవుల జీవన 
విధానాలను, ఎన్నో సాహస కృత్యాలను, ఎన్నో [పణయాలను 
అఫి సెంట్‌ కర్నల్‌ విలియక్స్‌ ఈ [గంథంలో మనోవారంగా అధి 

రు | 
వర్షించారు. రెండవ (పపంచ యుర్ధానికి పూర్వం ఉత్తర చిండ్విన్‌, 
కంతి అరణ్యాలు, 355 |పాంతం, బొంబాయి - బర్మా కార్పొరేషన్‌, 
బర్మా ఉద్యమం చక్కగా వివరింపబడిన (గంథమిది. ఆ నాలుగు "వేల 
యేనుగులు ఇప్పు డక్కడ లేవు. వాటికి శికణ ఇచ్చి, వాటితోపాటు 
పనిచేస్తూ ఉండిన కార్మికు అందరు బర్మా న్వాతం త్యం పొందిన 
తశరుచాత అక్కడ ఏర్పడిన పరిస్థితులకు "తట్టుకో లేక చెల్లాచెద3 
@ (A) ౧m య 
పోయారు. 


ఆ (గంథకర్త మానవుల ఆచారాలను, మనః [ప్రవృత్తులనే 
కాదు; యేనుగుల చిత్త (వవృత్తులను కూడా చక్కగా ఆకళింపు చేను 
కొన్న వాడు. ఏనుగుల తెలివి తేటలను, కౌశలాన్ని, కేవలం మానవ 
నహజమనుకొనే జ్ఞాపకళ క్రిని విశేషంగా (వస్తుతించాడు. పనుగులలోను 
ఏనుగు గున్నలలోను ఆయన పరిశీలించిన గాంభీర్యాన్ని, ఉత్సావొన్ని, 
జాలిని, కఠోరతను ఇం వై నపదచి త్రాలరూపంలో ఆయనఅభివర్షించాడు. 
పనిపాటులలో, విలాన వేళలలో, జలకేశీనమయంలో, ఆవోర వివోళా 
లలో, నడకలో, పరస్పర భాషణలో యేనుగుల చిత విచ్శిత [పవృ 


శర 


il 


తులను ఆయన వివరించాడు. చారినిబడి పోతూన్నవ్పుడు, బంధింపబడి 
ఉన్నప్పుడు, అడవులలో స్వేచ్చగా తిరుగుతున్నప్పుడు, మందిలలో 
ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు యేనుగులు ఎప్పుడు ఏమి చేసినా 
తమ జాన్నత్యాన్ని విన్మరించకుండా ఏ విధంగా (వవర్తిం చేదీ చకుగా 
అభివర్ణించాడు, అడవిలో ఏపుగా పెరిగిన గడ్డి అటూ ఇటూ ఒర్సీగిలి 
చిరుతపులికి చారి ఇస్తుంది. జలాశయం దాపున ఉన్న గువాలో "పెద్ద 
పులి విశా9ంతిగా కాళ్లుసాచి పడుకుంటుంది, కోతులు వతును చెట్ల 
కొమ్మల మీద ఎత్తున కూచుని కబుర్జాడుకుంటాయి, సృష్టిలో ఇతర 
జీవులలో కనిపించే అందచంచాలు తనకు లేకపోయినా, వాటి అన్నిటి 
వెన వెత్తనం చేసే మానవుడు శెండు పాదాలు నేలమీద మోసి 
సగర్వంగా తల పంకిస్తూ నడచిపోతాడు. 


ఏనుగుల కుటుంబ జీవనాన్ని గురించి, వనుగు గున్నలు ఆడుతూ 
పాడుతూ "పెరిగి పెద్దవి అవటం, మానవులలో వలెనే యావన వార్ధక్య 
దశలలో వాటి [పవర్తనలూ వివరించే ఘట్టం ముచ్చటగా ఉన్నది. 
ఒక దంతావళము (మగ యేనుగు) ను మూడు సారులు బాధ సెట్టి, 
తత్ఫలితంగా దాని వలన దుర్మరణం పాలైన బర్మాదేశీయుక్ణి గురించిన 
గాథ చదవవలసినది. టాంగ్‌ డ్విన్‌ నదిలో వరదలు వచ్చినప్పుడు తన 
మూడు నెలల పసిబిడ్డను కాపాడుకొనడం కోసం శెండు సారులు తన 
పాాణాపాయాన్ని కూడా లెక్కచేయని మాయే (మతి సువర్ష) 
అనే ఆడ యేనుగు కథ రమ్యంగా ఉంది. ఆ కుంజర యూధంలోని 
'యేనుగుల "పేరు, మాండలేలోని పెగోడా మందిర (పొంగణాల్లోని 
గంభీర ఘంటారావాలలాగ, మధురంగా, సంగీత మయంగా ఉంటయి, 
చిత్‌ సియా యా లేక 'ప్రేమార్హ, ఇం|దనీల నయన లేక క్యాక్‌ సీన్‌, 
మాపిన్‌ వా లేక వాంనగమన, క్యామ్ని నే లేక వ్యామ విజేత, 
పోసీన్‌ లేక మిణుగురు పురువు, మావ్లో లేక్ర సౌందర్య రాళి, 


ii 
మా వలాయ్‌ లేక ఆణిముత్యం, మాంగ్‌ క దాన్‌ లేక చదును 
వెన్ను రాయశు, టాసిన్‌ మా లేక అడవి రాణి, సుప్రసిద్ధ బర్మా 
సేనాని పేరుతో పిలిచే బందూలా, ఈ (గంథకర్శ భా ర్యచేరు వె ట్టిన 
సుసాన్‌ మా-అలాంటి చేర్ణలో కొన్ని, 


విశ్వాస పా(తుడైన శాన్‌ స్వే ఉ అనే సేవకుణ్ణి నాట్‌ క్యా 
(దయ్యం పులి) ఎత్తుకు పోవడం, దంతాలు చుట్టలు చుట్టలుగా తిరిగి 
ఉండి. తను అపార బలనంపద కలది అవటంవల్ల యజమాని తన శే 
విధేయుడై ఉండాలని కోలే అపురూపమైన యేనుగు క్యాన్‌ జిట్‌ని 
తుపాకితో కాల్చి చంపటం, అడవిలో కంతి నది ఒడ్డున కాపురం 
ఇట్టి, కంటబడిన మనుష్యులందరినీ అడవి బయటి దాకా తరిమికశే 
హమ్మదియాద్‌ అనే నల్లని రాకాసి యేనుగు కథ మొదలై నవి నమ్మ 
టానికి కూడా వీలులేనంతటి అత్యద్భుత నన్ని వేశాలు, 


ఏనుగులు అంత్యదళలో మానవుల కంటికీ, కాలికీ దూరంగా 
ఎక్కడో అడవి మధ్యకు పోయి [వశాంతంగా [పాణం విడుస్తాయన్న 
వదంతిని గురించి ఈ [గంథకర్త స్వయంగా పరిళోధనచేస్కి అది కేవలం 
కట్టు కథ అని "తేల్చాడు, జెబ్బమయ్యొదెళ్ల ముసలి యేనుగొకటి, తన 
మందతోపాటు తిరగడం మానివేసి, వేసవి వచ్చేదాకా ఆవోరం 
పుష్కలంగా దొరికే పాొంచానికి పోయి, పకాంతవాసంచేస్తూ, వేసవి 
రాగానే వార్థక్యంతో వడిలి వాడి, ఏమీ అలజడి లేకుండా [పశాంత 
ముగా పాణం విడుస్తుంది. లక్ష పొనులు రొక్కాన్ని పదియేను 
గుల మీదికి ఎక్కించడానికి సాయపడిన బలశాలి, సౌమ్యుడు అయిన 
మాంగ్‌ నావ్‌ యా (శీకదళీ తరువు) అనే కార్మికుడు, పిమ్మట “పెద్ద 
దోపిడిగాండ్రైె, (పభుత్వపు ఖజానాలోనుండి £5,000 రూపాయలు 
ఎత్తుకుపోవడానికి రావడం మరొక విచిత౦మెన సంఘటన 


Iv 

వాస్తవంగా ఈ [గంథకర్త గారడివాడు, గొప్పక ళాశుళలుడు, 
మంచి నవలాకారుడు. ఈయన తన మి్యశులైన అడవి యేనుగుల 
జీవిత చరి్మితలను, తన శిబిరంలోని వాటి మావటివాళ్ళ చరితలతో 
మళవించి, రమ్యంగా చెప్పడంలో అద్భుత శిల్పచాతుర్యం అడుగడు 
గునా కనిపిస్తుంది. ఈయన నాయకుడు; శ్లోకి ఎక్కడ ఉన్నా గుర్చి 
స్తాడు, మెచ్చుకుంటాడు. నిశితమైన పరిశీలనశ క్షి, సత్యనిరతి, మర్యాదా 
పొలన నిష్ట, మానవులకు జంతువులకు కూడా వరి ంచే ఆ అనిర్ష చిత 
ఆరణ్యక ధర్మజ్ఞ త ఈయనకు పువ్కులంగా ఉన్నాయి, 


ఇది విధిగా చదవవలసిన (గంథం; ఒక్కొసారి కాదు, మళ్ళీ 
మళ్ళీ చదువదగినది. మన భావనా వటిమకు గట్టిగా పని'జెప్పి, అ 
ఆలోచనా వరిధిని విన స్తం చేయగల (గంథం. వంక, జంతువు 
అకు నడుమ గల అంతరాలను అధిగమించి, ద్విపాదులై నా, చతు 
ప్పాత్తులెనా భగవంతునిలో విశ్వాసంగల వారందరు, నమయమాన 
న్నమెనప్పుడు తమ సృష్టికర్త సమవంలో నిలబడి, సర్వవిజ్ఞానమయు 
డైన ఆ భగవానుడు చెప్పే తీర్పులను తలదాల్చే దివ్య దేళం వరకూ 
(పసరించే భావసంసద ఈ (గంథంలో ఉన్నది, 


యతి రాజ్‌ కాలేజి, 


ఎగ్ఫ్మూరు, మ[చాను = రీ, మోనా 'హెన్స్‌మన్‌, 
అక్టోబరు 81, 1958, 


కాలం త జ గను 


(శ 


నేను ఎప్పుడూ జంతువులతో కలిసి మెలిసి ఉండేవాడను. వాటి 
వెని నాకు (ప్రీతి. ఏవో ఒకటీ. రెండు తప్ప అన్నీ నామీద అభిమానం 
గానే ఉంజేవి, నేను కారన్‌ వాలులో బాలుడనై ఉన్నపుడు నా 
మి[తుడు ఒక గాడిద! అది మైదానాల మీద స్వేచ్చగా తిరిగేది; 
కాని అది ఎక్క జెక్కడ తిరిగేదీ నాకు బాగా తెలును, 1914.18 లో 
- ప్రపంచ మవోయుద్ధం జరిగినప్పుడు మొదట నేను ఒంకుల దండులో 
ఉద్యోగిని. తర్వాత కంచర గాడిదల దళంలో రవాణా ఉద్యోగిగా 
ఉం డేవాడను. అప్పట్లో జంతువులను గురించిన చాలా విషయాలు 
నేర్చుకోగలిగినాను. 


యుద్ధం ముగిసిన తర్వాత నిరుద్యోగ్పులైన లతలాది జనంలో 
నే నొకడను. ఉద్యోగ సంపాదనకు తిరిగేటప్పుడు ఒక మి(త్రుడు 
కనబడి, ఏనుగులను గురించి తెలిసిన వానిని ఎరిగిన మి|తుడెకడు 
తనకు బర్మాలో ఉన్నాడని చెప్పినాడు. అలాటి ఉద్యోగం దొరికి జే 
అరణ్యవాసం, గురిచూచి కాల్చడం, గుజ్ఞుపుస్వారి అలవాటు కాగల 
వస్‌, అడవుల్లో ఒంటరిగా ఉండవలసి వచ్చినా, నెలవు మీద వచ్చి 


లి కుంజర యూధం 


నప్పుడు నలుగురిని చూడవచ్చుననీ ఊవా తోచినది, నా కోరిక తెలును 
కుని నొ మి(తుడు ఆ రా(తే బర్మాలోని తన మిత్రుడికి జాబు వాస్తు, 
ఏనుగుల చాధ్యతను నిర్వహించడానికి నేను తగినవాడనని తెలియ 
జేశాడు. నేనున్నూ, దీనికి నంబంధించిన-బొంజాయి బర్మా (టడింగు 
కార్బొశేవను (బొంబాయి బర్మా వర్శక సంఘం) అధికారికి వాసు 
(వాళాను, 


1920 లో = నేను ఇంగ్లాండుకు వెళ్ళకముందే - ముఖన్నంగా 
మాటలొడడానికి రావలసినదని, కార్పొరేషను అధి కారి వి నుంచి 
ఆహ్వానం వచ్చినది. ఆ యేడు ముగియకుండానే నేను బర్యా వెళ్ళ 
డమూ జరిగినది. 


బర్మాలో దేవాలయాలూ, వరి పొలాలూ కన్నుల పండువుగా 
ఉంటాయని ఫు స్తకాలో చదివాను. మొరటు మనిషి అయిన విల్లిని 
చూచినపుడు, వాటి సంగతే తోచలేదు. నేను శిక్షణను (పారంఖించ 
వలసినది అతని దగ్గరనే! అతని స్వాగతం - అది స్వాగతమని అనుకుంజే 
' అనిష్టాన్నే సూచించినది, అతని స్వేచ్చకు నేను అడ్డువస్తానని అతడు 
తలచినట్లు నాకు తోచినది. కాని అతని అభిపాయాన్ని మార్చగల 
ననే ధైర్యంకూడా నాకు ఉన్నది. అయితే, అలా చెయ్యడానికి 
కొంతకాలం పట్టినది. 


ఇది ముప్ఫయి వళ్ళ కిందట జరిగినా, నిన్ననే జరిగినట్టుగా 
తోస్తున్నది. ఐదుగంట అయ్యేసరికి ఏడు ఏనుగులు ఆ మశాముకు 
వచ్చి, పరీక్ష కోసంవలె వరసగా నిలిచినవి, విల్లీ _ ఒక్కమాట కూడా 
ఆడకుండా తన కుర్చీలోంచి లేచి వాటి దగ్గరకు వెళ్ళాడు. నన్ను 
పిలవక పోయినా, అతని వెంబడినే నేనూ వెళ్ళాను, ఆ 'యేనుగులలో. 
ఒకటి వయసు మీరి, బక్కచిక్కి వున్నది. అది మిగిలిన ఆరింటికీ తల్లి 


కుంజర యూధం ర్ట 


అని అనుకు నేటట్లున్నది. విల్లీ, వాటి నన్నిటినీ బాగా పరిళోధించి - 
ఒకొక్క దానిని గురించీ తన నోటుపుస్తకంలో ఏదో (వాసు 
కున్నాడు. అన్నిటినీ పరికోధించడం అయాక, అతడు నావైపు తిరిగి 
“కుడివైపున ఉన్న నాలుగూ నీవి; వాటిని జాగత్తగా చూచుకొనే 
బాధ్యత నీదొ అన్నాడు. 


నేను ఆ రాతి అవి వుండే చోటనే పరుండవలసి వుండునని 
ఊహించాను. కాని మర్నాడు సాయంకాలంచాకా అవేవీ నాకంట 
వడలేదు. అప్పుడు విల్తీ, నా నాలుగు పనుగులూ సరిగా వున్నది, 
లేనిదీ = వాటి మీది నరంజాము సరిగాఉన్నదీ లేనిదీ పరీతించమన్నాడు:; 
పరీకించే పద్దతి నాకు తెలుసునని అతడు భావించి వుండాలి. నేను 
నాకు తోచినట్లు పరీతీంచాను, 


మర్నాడు ఉదయం ఆరు గంటలకు ఆయనను చూచి 'నమన్క్ల 
రించాను. “ఏమిటి, మీరింకా ఇక్కడే ఉన్నారా?” అని అతడు 
అన్నాడు. ఆ అడవివలెనే కఠినంగానూ, మొరటుగానూ, |పతికూలం 
గానూ ఆ మాట ఉన్నది. అయితేనేం? మరి కొద్ది సంవత్సరాల్లో 
అతడే నాకు అప్పమి[తుడై నాడు. [కమ్మకమంగా అడవులూ, చెట్టూ 
వలె అతడూ నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. 


నాలుగున్నర సంవత్సరాలు సైన్యంలో పనిచేసిన నాకు ఇక 
మీద సాహాన కార్యాలలో పాల్గొనగలననే నమ్మకం పోయింది. కాని, 
వననంచారానికి |పొరంభిం చడంతో నాలో నూతనోత్సాహం శేశకె త్రి 
నది. నా సామాను సెళైనూ, వంట మనిషినీ, ఇద్దరు సవాచరులనూూ, 
ఇద్దరు వార్తావారులనూ మోస్తూవున్న నాలుగు వనుగులతో నా 
నూతన జీవితం [పారంభ మైనది. తొమ్మిది మైళ్లు [పయాణం చేశాక 


4 కుంజర యూూాధం 


ఏనుగులతో కలిసి మెలిసి ఉండే విధానం [పొరంభ మైనదని తెలుసు 
కున్నాను, 


మ్యిత్తా కనుమల్లోని ఒకానొక |గామంలో ఉన్న యూ.ళా. 
యాక్‌ (Yu -Tha - Yauk) అను బర్మా దేగీయుని నేనుక లునుకోవలసి 
ఉన్నది. నేను నా నవాచరులతోనూ, దూతలతోనూ అస్ట్రు దారిని ఒకి 
చిన్న [వవాహా మార్గాన్ని అనుసరించి నడిచి ముందుగానే అక్కడి! 
చేరుకున్నాము. మా ఏనుగులు ఎన్నో మైళ్ళు వెనకవడినవి. యో. 
తా-యాక్‌ నన్ను తీనుకు వెళ్ళడానికి ఆ పూరినుంచి కొంత దూరం 
ఎదురుగా వచ్చాడు. మేం వస్తూవున్న దారికి పక్కగా ఉన్న ఒక 
రాతి మీదఅతడు కూర్చున్నాడు. నన్ను చూడడానికి ముందే అతనికి 
నావిషయమై ఒక అభ్మిపాయం ఏర్పడి వుండునని నా తలపు, నేను నా 
నవాచరులతో కలసి, నవ్వుతూ వన్తూవుండడం చూచి, ఒక రాతి మీద 
నుంచి ఇంకొక ఛాతి మీదికి దుముకుతూ, ఆప్యాయంగా నన్ను 
చూశాడు. అతన్ని చూడగా ఎంతో ఉత్సాహం కలిగినది, స్నేవా 
పూర్వకంగా అతడు నన్ను పలుకరించాడు. అతనికి నాయందు ఎంతో 
అభిమానం వుందని దీనివల్ల (గహించగలిగానుః 


_ నాకు తెలిసిన మూడు బర్మా మాటలతో అతనిని అభినందించి . 
మళేమీ చెప్పలేక నవ్వాను, అతడూ నవ్వాడు, తర్వాత మేము ఒకరి 
వెనుక ఒకరుగా - సదును చెయ్యబడిన ఒక స్థలానికి వచ్చాము. దానికి 
చుట్టూ వెదుళ్ళతో కట్టిన పది పూరి గుడిసెలు ఉన్నాయి. మేము 
అక్కడికి వెళ్ళ నరికి చక్కగా అలంకరించుకొన్న ఒక బర్మా బాలిక 
నాకోనం ఒక పేము కుర్చీ తెచ్చి వేసినది. ఆ అమ్మాయి. వేనుకొన్న. 
తెల్లని కోటూ, జుత్తులో ఉంచుకున్న పువ్వూ ఎంతో ముచ్చటగా 
కన్నాయి. ముగ్గురు మనుష్యులు లేశ కొబ్బరికాయలు తెచ్చి, 


కుంజర యూధం ర్‌ 


రం|ధాలుచేసి, వాటిలోని మధురమైన జలాన్ని ఒక పా (తలో పోసి, 
పూజారులు తీర్థాన్ని ఇచ్చే విధంగా అందించారు. నేను అధమం ఆరు 
గిన్నెల నీళ్లనయినా [కాగి వుంటాను. ఈలోగా పది పన్నెండుగురు 
జనం వచ్చి చుట్టూ చేరి నన్ను వింతగా చూడసాగినారు, 


ఇంతలో యూ-తా-యాక్షొ అతని అల్లుడూ వచ్చారు. వారిని 
చూచి అందరూ తప్పుకొన్నారు. యూ - తా - యాక్‌ అల్లునికి కొన్ని 
ఇంగ్లీషు మాటలు తెలునును. పనుగులు కొంచెం సేపటిలో రాగలవరీః 
అప్పటికే ఇంలా వొద్దు పోయినందునాకొంచెం పి శాంతి తీసుకోనడం 
మంచిదనీ వారు చెప్పారు. వర్షాకాలంలో నా బసకు (వ త్యేకిం చబడిన 
ఒక కుటిరాన్ని చూపి, అక్కడికి వెళ్ళగో రారు, 


స్నానాన్ని ముగించుకొని, నేను ఆ కుటీరంలో [వవేశించాను, 
అక్కడ ఒక శేవిలు మీద పరిశుభ్రమైన తెల్లని గుడ్డ పరవబడి ఉన్నది. 
పడక వైని ఉన్ని ఇజారూ, మేజోళ్ళూ, తెల్లని చొక్కా ఉంచబడినవి, 


బల్లమీద నా భోజనం సిద్ధంగా ఉన్నది, నా కుర్చీకి వెనుకనే 
నా "సేవకుడు నిల్చున్నాడు. నేను పళ్ళిములలోని మాంనం, కూరలు, 
తీపి, కారపు పదార్థాలూ ఖాళీ చేస్తున్న కొద్ది = మరుగుగా వున్న 
వ్యక్తుల యొక్క చేతులు - నా సేవకుడికి కొత్త పళశ్ళేలను అందిస్తూ 
వుండినవి; నేను కాఫీ పుచ్చుకోగానే - ఆ సేవకుడు నా పడక మీది 
దోమ తెరను విప్పి, నాకు వంగి నమస్కరించి “సెలవు తీసుకుని వెళ్లు 
కాను” అనే భావాన్ని వ్యక్తం చేస్తూ అపరిచిత భాషలో చెప్పి వెళ్లి 
పొయ్యాడు. 

ఒంటరిగా ఉన్న నాకు ఇంటిమీద మనస్సు పోయినది. నా విష 
యములో బర్మాదేశీయులు చూపిన దయ అపారమైనదనీ, ఇంత 
దయ చూపడానికి కారణం కానరాదనీ నేను అనుకున్నాను. నేను 


6 కుంజర యూధం 


ఒంటరిని కావడంవల్లనూ, భాష తెలియనందువల్లనూూ, మునుముందు 
కష్టాలు పడవలసి వున్నందు వల్లనూ అక్కడివారు నా మీవ ఇలా 
దయ చూపి ఉంటారని నాకు స్ఫురించలేదు, 


a 


మరునాడు ఉదయం _ యూ-తా-యాక్‌ యొక్క శిష్యుడుగా 
నా నూతన జీవితం పాిరంభమైనది. నేను ఉళ్సాహావంతుడనని 
(గ్రహించి, ఆయన ప్రతీ విషయాన్నీ బోధించడానికీ, సంసిద్ద్దుడె 
వుండడం నా అదృష్టం ! ఆటవిక విజ్ఞానం నంపాదంచడమూ (పతీ 
విషయాన్నీ పూర్తిగా పరిళోధించడమూ, విశేషించి పనుగులనూూ, 
వాటి పద్ధతులనూ [గహించడమూ నా [పథాన లజ్యాలు ! 


నేను అతనితో కలిసి, అక్కడినుంచి ఇండాంగ్‌ , (Indaung) 
రిజర్వు అడవి [పాంశానికి వెళ్లవలసి ఉన్నది. చిన్న చిన్న నదులను 
దాటుతూ. నదీమూల స్థానాలమవై పు ఎక్కుతూ, దిగుతూ - తూర్చునుంచి 
పడమరకు ప్రవహించి మ్యిత్తానదిలో కలున్తూఉన్న ఐదు ఉపనదులను 
చాటాలి. ఈ విషయాన్ని = ఒక మ్యాపు చూపుతూ ఆయన చక్కగా 
వివరించాడు. ఆ నదీమూల స్థలాల [పక్కనే పనుగుల మశకాములు 
పది ఉన్నవి, ఒకొక్క మకాములోనూ పడేసి వంతున డెబ్బయి. 
పనిచేసే ఏనుగులు ఉన్నవి 


మొదటి. మకాములో రమారమి ఇరవైమంది బర్మీయు 
లున్నారు. వారిలో ఒక వడ్రంగి _ కుటీరనిర్మాణానికి ఉన్నాడు. 
రాబోయే వర్హాకాలానికి నా (వధాన నివానం అక్క డేనట! 


కుంజర యూధం 7 


బర్మా కుకుపరి|శమకు ఏనుగులు వెన్నెముక వంటివి. శుకు 
చెట్లు ఈ దేశంలో సమృద్ధిగా సెరుగుతవి, అవి ఉన్న చోట్లకు 
టాిక్టర్లనూ, యంతా”లనూ చేర్చడం సాధ్యంకాదు. వాటిని నరక 
డానిక్కీ నరికిన చోటునుంచి దుంగలను దగ్గరుండే చిన్న [వవావోల 
వద్దకు చేర్చడానికీ పనుగులే కానలెను. అవి లేక, ఆ వని సాధ్యం 
కాదు. [పవాహంలో పడవేసిన ఆ దుంగలు తేలి [పయాణంచేన్తూ 
"పెద్ద (పవాహోన్ని చేరుకుంటాయి. అక్కడ వాటిని చేర్చి తెప్పలుగా 
కడతారు. అవి ఆ (ప్రవాహంలో ప్రయాణంచేసి, నదులమూలంగా 
మాండలే, రంగూను మొదలై న పట్నాలు చేరుకుంటాయి. అక్కడ 
వాటిని నదునుచేసి, వలకలు తీర్చి దూలాలుగా తయారుచేసి వెదేళా 
లకు ఎగుమతి చేసారు, 


బొంబాయి-బర్మా కార్బొరేషనువారు ఈ ఏనుగుల యూభా 
లను భద్రపరచి ఉన్నారు. చాలావరకూ సయాములోనూ, కొన్ని 
టిని ఇండియాలోనూ కొన్నారు. ఉన్న పనుగులలో ఎక్కువ సంఖ్య 
బర్మాలోని అడవులలో పట్టుకొని, లొంగదీసి తర్చీతు చేసినవే! ఏనుగు 
లను ఈ విధంగా పట్టుకొనడాని శే “థెడ్డా చెయ్యడం' అని పేరు, 
ఏనుగులను పట్టుకోవడంలో బర్మీయులూ, కారెనులూ, పానులూ 
వేర్వేరు పద్ధతులను అవలంబిస్తూరు. 


ఈ “పెద్ద సంస్థకు ఏనుగుల ఆరోగ్యమూ, వాటిని నిభాయించ 
డమూ, వాటివల్ల ఉపయోగం పొందడమూ ఎంతో ముఖ్యం, బర్మా 
అడవుల్లో పెంచి, పెద్దవయ్యాక నరికి, ఎంతో కష్టంతో ' పట్నాలకు 
పంపి, సరిచెయ్యబడిన కేకు కలపతోనే విలాసార్థ మైన నౌకలు తయా 
రగుతున్నవి! వాటి చెభాగంమీద వినోదంగా పచారుచేస్తున్న 
వ్వ క్తుల్లో ఎంతమంది ఈ విషయం [(గహించగలరో చెప్పలేము! 


8 కుంజర యూధం 


పనుగునీది సరంజామును శని చెయ్యడం, వరా వటవోనో 
గురించి తెలునుకోవడం, ఏనుగుల పరీక్ష, నరంజాము రాపిడి దివట్లగాని 
పొచదాలకు వెదురు కొయ్యలు గుచ్చుకో వడం వల్లగాని మరొక 
విధంగాగాని కలిగినగాయాలను మాన్చడం - షఫి నషుల మ ౪” ముఖో 
మామూలుగా జరిగే వనులు! వీటి అన్నిట్లోనూ యయూ.ఆా.యా క 
నాకు మంచి తర్శీతు ఇచ్చాడు, “నేను ఆయనకు ఎంతో కృృతజ్ఞువను. 


ల 


3 


నేను అక్కడ మూడు నెలలు ఉన్నాను. ఆ మూడు నెలలూ 
ఇ్చే గడచిపోయాయి. ఏనుగుల విషయంలో నేర్చుకోవలనిన దాని 
నంతా నేర్చుకుని, తిరిగి విల్లీ దగ్గరకు వెళ్ళాను. పనుగులను చక్కగా 
చూనుకునే వాడు Fe ల అతడు ఎంతో ఆశించాడు, నేను 
అన్ని విధాలా ఆ పనికి తగుదుననే నమ్మిక ఆతనికి కలిగినది. అతని 
దగ్గర రెండు, మూడు రోజులు ఉన్నాను. నేను అతన్ని విడిచి పే శి 
టప్పుడు = ఏనుగులను గురించిన వనే పిధానంగా చేనుకో వాలని, 
జీవితానికి అదే పరమ|పయోజనమని [గహించాలనీ సలవో ఇచ్చాడు, 
ఇలా నలవో ఇచ్చినందుకు అతనికి ధన్యవాదాలు సమర్చించాను, 


తి 


పనుగులలో మూడు రకాలు కానవస్తాయి. ఒకటి ఆసియా 
ఖండానిదీ, రెండు ఆఫి9కా ఖండాని విన్నీ, ఆసియాజాతి ఏనుగులు 
సాధారణంగా జంతుశాలల్లోనూ, సర్మ్కనులలోనూ కనబశతవి, 
వాటిని మచ్చిక చెయ్యడం బాలా నులభం. ఆఫికాజాతి వనుగులను 
పట్టుకోవడమూ కష్ట మ, వాటిచేత పని చేయించుకో వడమూ కష్ట మే! 
వాటిని ఛాయాచిశాగిల్లోనూ, ' ఫిలుములలోనూ చూడవచ్చును. 
[వత్యతంగా అవి కనబడడం మిక్కిలి అరుదు. 


కుంజర యూధం ర్ట 


ఆసియా ఖండపు వనుగులలో నాలుగు జాతులు ఉన్నవి. ఆ 
జాొశులు ఇండియా లేక బర్మా జాతి సింహళ జాతి, మలయా జాతి, 
సుమా తా జాతిన్నీ. ఇవన్నీ ఇంచుమించు ఒక్క మాదిరిగానే 
ఉంటవి. వీటి చెవులు చీన్నవి. తొండము మృదువుగానూ, చివర నూది 
గానూ ఉంటుంది. పిడి పనుగులకు (ఆడవనుగులు) దంతములు ఉండవు. 


సింహళ జాతిలో - మగ వనుగుకూ, విడి వనుగుకూ కూడా 
దంతములు ఉండవు. ఆ ద్వీపంలో వాటికి లభించే ఆహారమే దీనికి 
కారణమని అంటారు. వీటిమీద నరంజాము ఏర్పాటుచేయరు. దంతా 
అకు గట్టి తాడుకట్టి లాగుశారు, 


ఆ|ఫీకా ఏనుగు పొడుగ్గానూ, అసియా ఏనుగుల కంళు 
నన్నంగానూ ఉంటుంది. దాని చెవులు పెద్దవి. తొండం మొండిగా 
ఉంటుంది, 


ఆ|ఫీకా ఏనుగును మచ్చిక చెయ్యడం సాధ్యం కాదని సర్వ 
సాధారణంగా అనుకోవడం కద్దు, ఆ అభి పాయం సరికాదు. ఎక్కువ 
చంచల న్వభావంగల ఆ ఏనుగులను పట్టుకొన్న ఘట్టాలు ఉన్నవి, 
వాటిని మచ్చిక చెయ్యడం బాలా అరుదు కావడానికి కారణం 
ఉన్నది, అక్కడి నీగో9లకు పనుగులను మచ్చికచేసి వనిచేయించుకు నే 
న్వభావంగాని, అట్టి సం్యప్రదాయంగాని లేవు. పూర్వం రోమువెకి 
దాడి వెడలినప్పుడు కా-ర్లేజియనులు ఈ యేనుగులను మచ్చికచేసి 
యుద్ధంలో ఉప యోగించుకొనేవారు. 


యుగాల్లో ఏనుగులు ఎంతో అవసరమైనట్టు చరిత)వల్ల తెలు 
స్తున్నది. అనాదికాలంనుంచీ ఇండియాలో పనుగులను మచ్చిక 
చెయ్యడం కలదు, అలెగ్గాండరు ఇండియానె కి ఎత్తి వచ్చినపుడు, 


10 కుంజర యూధంః; 


అతని సేనలను ఎదిరించడానికి ఏనుగులు ఉపయోగించబ్యని. అవి 
ఎంత భయంకరంగా కనిపించినా, మంచి తర్భీతు పొందిన సైనికుల. 
ఆయుధాల 'ెబ్బలను తట్టుకెన లేకపోయాయి. 


ఏనుగు తొండమునకు దెబ్బ తగిలినదంకు - ఆ దెబ్బతిన్న 
ఏనుగును లొంగతీయడం సాధ్యంకాదు, అలాంటి ఏనుగులు శత్రు 
పజానికి నష్టం కలిగించడానికి బదులు తను పజానిశే ఎక్కువ నష్టాన్ని 
కలిగించుతవి. ఒక్కొాక్కపుడు ఈ ఏనుగులు ముప్ఫయి ఇద్దరు విలు 
కాండు) పట్టగల పెద్దపెద్ద వౌదాలనుకూడా మొయ్య గలవు. 


ఇండియాలో ఏనుగులు క్రమంగా త&ణించి పోతున్నవి. 
కొందరు రాజులు గౌరవం కోనమూ, ఉత్సవాల కోనమూ, వేట 
కోసమూ వాటిని పోషిస్తారు, ఇండియాలోని జనానికి పనుగులవై 
ఆసక్తి ఎక్కువ, పిల్లలకు ఉత్సాహం కలిగించే పూర్వ వీరులకు నంబం 
ధించిన కథల్లోనూ, గాథల్లోనూ ఏనుగులను గురించిన |పస్తావన 
వుండనే వుంటుంది. 


మచ్చిక పడిన ఏనుగులను గురించి తెలును కోవాలంశు - 
ముందుగా అడవి ఏనుగులను గురించీ, వాటి అలవాట్లను గురించీ 
తెలుసుకోవలసి ఉన్నది. సాధారణంగా అడవి అకు ముప్ఫయి 
మొదలుకొని వభయి వరకూ కలిసి మందగా చేరి నివసిసూ ఉంటాయి. 
ఇవి ఆహారాన్ని వెతుక్కుంటూ ఏడాది పొడుగునా చాలా దూరం 
సంచరిస్తాయి. వర్షాకాలంలో - అంశే జూను నెల నుంచి అక్టోబరు 
వరకూ కొండల మీది అడవుల్లో ఉంటూ వెదురు తిని జీవిస్తాయి. 
ఒక్కొక్క నదీ మూలస్థానంలోనూ వారం, పది రోజులు ఉండి, 
ఆ తర్వాత అకస్మాత్తుగా. పది మైళ్ళ దూరంలో వుండే మరొక చరి 
యకు పోయి అక్కడ చారందినములు గడపుతవి. వర్షబుతువు 


కుంజర యూధం 1 


ముగిసిన తర్వాత కందికి దిగి బురదగా ఉండే కనుమలు చేరి, 
అక్కడి వచ్చిగడ్డిని తింటాయి. అప్పట్లో ఎక్కువగా వెదురు.వె 
ఆధారపడి ఉండవు. a ee // 


ఈ సమయంలోనే స. చెరిగిన మగ ఏనుగులు మందలో 
చేరుతాయి. అవి మందలో చేరడం అరుదు. తరచుగా అవి మందకు 
అరమెలు దూరంలోగాని, మెలు దూరంలోగాని ఉంటాయి. ఈ 
నమయంలోనే అవి పిడియేనుగుల దగ్గర చేరడమూ, జత కట్టడమూ 
జరుగుతుంది. ఈ సందర్భంలో "పెద్ద యేనుగు, తాను జత కట్టదలచిన 
ఏనుగును ఆసించే చిన్న యేనుగుతో పోట్లాడడం నంభవిస్తుంది. 


సంవత్సరం పొడుగునా తమకు మేతకు పనికివచ్చే స్థలాలు 
ఎక్కు డెక్కుడ వుంజేదీ ఏనుగుల మందకు తెలునును. ఆయా స్థలాలకు 
వెళ్లుటకు - కొండల వరునలో వుండే సరియైన మార్గాలనూ అవి ఎరు. 
గును, ఉన్నత [ప్రదేశాల నుంచి = [కిందుగా వుండే నదీమూల (పదేశా 
లకు రావలనినవుడు = మార్గం బాలా (పమాదకర మైనది కాబట్టి, అవి 
తొందర వడకుండా నిదానంగా ఒకదాని వెంబడి వేరొకటి వస్తాయి; 
వచ్చేటప్పుడు అడుగులను చాలా జా గత్తగా వేస్తూ ఉంటాయి. 


తమ ఆవోరప్రదేశాలకు ఎవరివల్లనై నా చిక్కు కలిగినదంశే 
ఇవి చాలా అసవ్యాపడతవి, అలాంటప్పుడు అవి సాధారణంగా ఇతర 
జంతువులవలె జెదరి పారిపోవు. చక్కగా శిక్షణను పొందినట్లుగా 
అవన్నీ ఒక ఏనుగు చుట్టూ చేరుతవి, అప్పుడు వాటి మొనగాడె న 

ల 3 యు 
గజరాజు అక్కడినుంచి ఎలా తప్పుకుని పోయేది నిశ్చయిన్తుంది. అది 
ముందు చారితియ్యగా, తక్కినవన్నీ చాన్ని అనునరించుతవి. అలా 
వెళ్లేటప్పుడు వాటికాళ్ళకింద పడినవన్నీ, రోడ్లు రోలరుక్రింద సడి 
౧ ౧ (టి 

నలిగిపోయినట్లు నలిగిపోతాయి, 


19 కుంజర యూధం 


భయ కారణమైన పిమాదం సంభవించే స్థలం నరిగా తెలియ 
నప్పుడు పనుగులు తాము మేత మేస్తూ వచ్చిన దారినే సనకకు మళ్లు 
తాయి. అప్పుడు, అవి మూ చేనిగాని, నాలు గేసిగాని ఒక జట్టుగా చేరి 
ఒకచాని వీపుమీద మరొకటి తొండం పెట్టుకొని బారుకట్టి నెళ్లుశవి, 


అడవి ఏనుగులలో చాలామట్టుకు - మార్చి _ మే నెలల నుధ్యనే 
పిల్లలను కనడం ఉన్నది. పుట్టిన మొదటి సెలలో వదయినా ఇఆవద 
కలిగితే తల్లి యేనుగు చానికి తొం డంచుట్ట జా(గత్శగా తీరుకు 


పోతుంది. ఇట్టి సంఘటనను నేను కళ్లారా Mer 


ఏనుగు |పనవి స్టే, దానిని తక్కిన ఏనుగులు తమ అన్నిటికీ 
సంబంధించినట్లు భావిస్తాయి. అవి (పనవించే స్థ సలాలకు నమీపంలోనే 
నేను బసచేస్తూ ఉండేవాడను. సాధారణంగా “వేసవిలోనే పనుగులు 
(పనవిస్తూ వుంటాయి. ఆ రోజుల్లో రాతి వేళ అడవి యేనుగులు 
గట్టిగా అరుస్తూ, చాలా న. చేసేవి. ఇలా చెయ్యడానికి 
న మేమిటో నాకు చాలా సంవత్సరాలవరకూ తెలియనేలేదు. 
పులులు మొదలెన వాటినుంచి తల్లికిగాని, ఏల్లకుగాని అపాయం 
కలగకుండా వుండడంకోనం, అవి యిలాచేస్తాయని దరిమిలాను (గహిం 
చాను, ఆ అరపులు ఎంతో భయంకరమైనవి! ఆ పుట్టిన పిల్ల తల్లి 
వెనక తిరుగుతూ ఆపహోరం సంపాదించుకొనే వరకూ - కొన్ని చారాల 
పాటు ఆ ఏనుగులు పినపింఛచిన పదేశానికి సమీపంలోనే ఉంటాయి. 
మచ్చిక పడిన ఏనుగులు మనుష్యులమీద ఎండో నమ్మకం కలిగి, 
వారితో కలిసిమెలిసి వుండడం వింతగానే కానవస్తుంది, అవి 
మనుష్యులను చూచి భయపడశతాయి కూడా. ఆ భయంవల్లనే - అవి 


లెక్కకు మిక్కిలిగా వున్నా, గాిమాలలోని పంటలకు, వమాత్రమూ 
చెరుపు చెయ్యవు. 


కుంజర యూధం 18 


అడవి యేనుగులు ఎల్లప్పుడూ [పమాదాన్ని కలిగిస్తాయని 
అనుమానించ నక్కురలేదు. నేను చాలాసార్లు నా పనుగువై నెక్కి, 
పభ య్యెసి అడవి యెనుగుల మంద మధ్యనుంచి వెళ్లి వున్నాను. 
ఒకప్పుడు నా పనుగు ఒక అడవి యేనుగును రాచుకునే వెళ్ళినది. 
ఏవీ చూడకుండా, నేను మట్టిలో పొర్హాడుతూ వున్న ఏనుగు పిల్లలను 
పరిశీలించి, వాటి ఫోటోలుకూడా తీసుకున్నాను. 


అడవి యేనుగులను గురించి ఉత్సాహకరమెన కల్పిత కథలు 
కొన్ని ఉన్నవి. మగ పనుగులుగాని ఆడ పనుగులుగాని = తమ జీవిత 
కాలం సుఖంగా గడిపి మునలివి అయిపోయినప్పుడు దుర్గమారణ్యం 
లోని సం[పదాయ సిద్ధమైన శ్యశానభూమికి పోయి పొణాలు 
విడుస్తాయట! ఇలా అనుకోవడానికి కారణం ఏమం'ే - సాధారణంగా 
ముసలి వనుగులు కనబడవు! ఏనుగులు యీ విధంగా మరణించే స్థలం 
తెలుసుకోడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. వాస్తవంగా - జరిగేది 
ఏమిటం కు 


చాలా ముసలిది ఐపోయాక _ రమారమి డెబ్బయి అయిదేళ్ల 
వయస్సు వచ్చాక మగ ఏనుగు మందల వెనక తిరగడం మానుకుని 
ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది. అది దూర ప్రదేశాలు తిరగడం 
మాని' ఒక చిన్న [పవాహా[పాంతంలో ఉండిపోయి, మేత మెయ్య 
డం, విశ్రాంతి తీసుకోవడం, తన ఆరోగ్యం చూసుకోవడం - వీటి కే తన 
సమయాన్ని వినియోగిస్తుంది. చానికి దినానికి ఆరువందల పౌనుల 
ఆవోరం కావలసి వున్నది. దానిని సంపాదించుకునే శక్తి దనికి 
ఉండదు. చాని దవుడలు లోపలికి తోసుకుపోయి, దంతాలు పెకీ 
వస్తాయి. బరువు తగ్గిపోతుంది, ముసలితనమూ, బలహీనతా చాని 
శరీరాన్నీ వాదయాన్నీ కీణింపచేస్తాయి, వర్గాకాలంలో మాతం 


14 కుంజర యూధం 


చొనికి ఎక్కువ కష్టమని అనిసించదు, అప్పుదు వెదురు వాగా పెరుగు 
తుంది ఆ కాలంలో వనుగు కొండలమీద నే ఉంటుంది, వరాలు ఆగి 
పోయాక ఆహారం దొరకడం చిక్కయినవుడు అది |క్రిందికిదిగి పొడు 
గాటి గడ్డి మేసి జీవిస్తుంది. వేసవిలో కార్చిచ్చు వ్యాపించి అంతటినీ 
శాల్చివే సేటప్పుడు, ఈ యేనుగు ఆహారానికి మరీ కష్టపడుతుంది. 
అనోరం కోసం తిరిగి తిరిగి అది చాలా అలసిపోతుంది. దాని రోర్ష 
శక్తి తగ్గుతుంది. ఏ|పిలు, మే నెలల్లో వర్గాలు పడగా చలి ఎక్కువ 
అవుతుంది. జ్వరం వస్తుంది. చల్లని నీరు దొరికే నీటి పల్లములు 
ఎక్కుడవుండేదీ దానికి 'తెలును. అక్కాడ సమృద్ధిగా అహోరము 
దొరుకుతుంది. అందువల్ల ఈ వృషస్టగజం, అక్క డికిపోయి కొంత 
కాలం హాయిగా వుంటుంది. కాని, కచుంగా నీరు తగ్గిపోయినప్పుడు, 
అది తన తాపం చల్లార్చుకొనుట క్షై చల్లని బురదను, మట్టిని తొండంతో 
తీసీ శరీరంపై చల్లుకొంటుంది. మే నెల చివర _ విపరీతపు తావం 
కలిగించే సాయం సమయంలో అది నీళ్లు తాగడానికి ఆ ఏకాంత 
స్థలానికి వస్తుంది, పదిమైళ్ల దూరంలో తుపాను బయలుదేరుకున్న 
దనీ, వెద్దవర్దాలు పడతాయనీ అది |గహిస్తుది, ఆంసన్నని |ప్రవా 
హం బ్రహ్మాండమైన బురదనీటి (ప్రవావాంగా మారీ శెట్లనూ, దుంగ 
అిన్తూ చెత్తచెదారములనూ వడిగా తోసుకుంటూ వచ్చే నమయం 
అది! ఈ యేనుగు, తన తలను వెనకకు |త్రిస్సీ, కడపటి సారిగా తొం 
డంతో నీరు పీల్చి మీద పోనుకుని-మైకం పొందుతుంది. ఉరుముల 
ఛ్య్వనుల్లో డాని మూలుగు లీనమైపోతుంది, ఆ మూలుగుతోనే అది 
కూలిపోయి, ఎట్టి (ళమొ లేకుండా (పొణం విడుస్తుంది. 


కుంజర యూధం 15 


డు 


అడవుల్లోకి రోడ్డులూ, రైలు మాచ్లాలూపడి, అక్కడి ఏనుగుల 
మందలను శీణింప జేస్తాయి. ఇండియాలోని ఏనుగులు చాలా వరకూ 
తగ్గిపోవడానికి ఇదే కారణం! బర్భాకుకూడా ఇదేగతి పడుతుందేమో 
అని భయంగా ఉన్నది. అదృష్టవశాత్తూ బర్మాలోని ఉత్తర భాగంలో 
విస్తారమైన అడవులు ఉండడంవల్ల, అన్ని న్థలాలనుంచీ వచ్చే ఏనుగు 
లన్నీ అక్కడే చేరుకోగలవు. కాని, ఇలా జరగడానికి చాలా కాలం 
పట్టవచ్చు. 


(కిందుగా ఎగురుతూపోయే విమానాలంశు ఏనుగులకు చాలా 
భయం! విమానాలు వాటి శాంతిని పాడుచేసి బెదురును కలిగిసాయి. 
'ఆ బెదురు వాటి నంతతికి కూడా కొన్ని తరాలవరకూ నం[కమిస్తుంది. 

మోల్మేను, మాండలే, ' రంగూను పట్టణాల్లోని రంపపుకోత 
'మిల్లులలో కేకు దూలాలను దొంతులు వెన్హుపనిని ఏనుగులు చేస్తూ 
వుంటాయి. వాటికి తగు మాతపు ఆహారం ఇస్తుంటారు. ఇండియాలో 
రాజులు పోషించే వనుగుల పద్ధతీ యిట్టిచె ! గు[రాలను సాలల్లో 
కట్టి పెట్టినట్టు వీటిని గజశాలల్లో ఉంచుతారు, లండనులోని జంతు 
శాలలో ఉంచిన విధంగా. మిల్లులలో వనిచేస్తూవున్న ఏనుగులను 
చూడడానికి ఎవరైనా రాదలి స్తే అట్టి వారు పగలు పన్నెండున్నరకు 
రావాలని యజమానులు కోరుతారు. ఎందుచేతనంశే = ఒంటిగంటకు 
మధ్యావ్నా భోజనపుగంట కొట్టగా, మనుష్యులలాగ పనుగులు 
కూడా తమ పనిముట్లను [కింద పడ వేస్తాయి, గంట వినీ వినబడగానే, 
అవి తమ దంతాలకూ, తొండమునకూ నడుమ ఉండే దూలాన్ని 
దొంతరమీద ఉంచకుండా నేలమీదనే పడ వేస్తాయి. 


10 క ఆపజర యూధ; 


ఏనుగుల యొక్ళయూ, వాటి యర్సల యుగం యూ పది 
స్థితులను బాగు చెయ్య వ లెన నే సంకల్పంతో సు బర చే ఛానిక్రి 
వచ్చాను. అది జరగవలెనంకు - మొదట (40.19) మావటి చారి 
పరిస్థితులు బాగుపడవరెను, బర్మాలో కలవ వనిక ఉపయోగించే 
ఏనుగులనూ, మావటిలనూ వేరుచెయ్య.ం సాధ్యం ను. పుట్టుక 
తోనే వాళ్లకు గజవిషయ మైన పరిజ్ఞానం కలుగుతుంది. అవవుల్లో, 
వాళ్ల కుటీరాలు చాలా దూరంగా నుంటాయి. ౪ రశనయస్సు 
వచ్చిన దగ్గరనుంచీ వాళ్లు ఏనుగు మీదనే నుండి, పనుగులను 
గూర్చిన అన్ని అంశాలనూ, కథలనూ, గాథలనూ గుండా గొ సారు, 
పధ్నాలు గేళ్ల వయన్సు వచ్చిన దగ్గర్నుంచీ సంపాదన (పొరంఖిసారు, 
వీ ఉద్యోగం, పయ్‌జాయ్‌క్‌ _(Paijaik =దుంగలకు గొలునులు 
తగిలించే పనివాడు)గా = మావటీనికి నవోయుడుగా - (పారంథం 
అవుతుంది. కొన్నాళ్లు పోయాక, ఆ బాలునికి మావటివానీ వదలి 
లభిస్తుంది. ఏనుగు యొక్క బాధ్యతను నంపూర్ణంగా సం[కమింప 
కేసే ఆపదవి లభించినరోజు అతనికి ఒక గొప్ప వర్వదినం ! పధ్నాలు 
గేండ్ల చాలుడు ఆశేండ్రగున్నళేనుగు.వై స్వారి చెయ్యడం ఎంతో 
ముచ్చటగా కానవస్తుంది. చిన్న పిల్లవాళ్లు కుక్క పిల్లలను స్వాధీనం 
శేనుకొన్న ట్లు, వారు ఏనుగు పిల్లలను స్వాధీనం చేనుకుంటారు. శాని 
కుక్కు పిల్లలను బాధ పెట్టినట్లు బర్మాపల్ల లు ఏనుగులను చాధించరు, 
అది చికాకుపెట్టి కోవం శెప్పించినప్పుడు మాతం మావటీడు వను 


గును కొంచెం బాధ పిడశాడు, సాధారణంగా అతడు శాం తాన్ని 
వహించే వుంటాడు. > 


“ఊజీిల జీవితం కొంతవరకూ కన్టతరమైనదే ! మొట్ట మొద 
టిది = వారు (పతి నిత్యమూ ఉదయం తమ పనుగు ఎక్కాడుం 
టుందో వెతికి మకాముకు తీనుకుని రావలసి వుంటుంది. ఆ మకాము 


కుంజర యూధం 17 


వాళ్ల స్వగామానికి నూరు మెళ్ల దూరంలో వుంటుంది. ఆమౌకా 
ములో చాలా న్వల్పంగా గుడిసెలు ఉంటాయి. దట్టమైన అడవుల్లో 
బసచెయ్యవలసివచ్చినపుడు ఏదైనా [పవావాతీరంలో కిత్తరినార 
గుడ్డలు కప్పిన తాత్కాలికకుటిరంలో తలదాచుకోవలసి వస్తుంది! 
ఊజీ ఏనుగును పట్టుకుని ఎనిమిది మైళ్ల దూరం నడిపించి, మకాముకు 
తీసుకుని రావాలి. ఆ ఏనుగును తీనుకుని ఎన్నో *" ఉపదవాలకు 
నిలయమైన గాథారణ్యంలో నుంచి బసకు [వయాణం చెయ్యవలసి 
ఉంటుంది. ఈ వని చేసేటప్పుడు అతడు, తాను కూడా ఒక అడవి 
మృగాన్ననే భావనతో - అడవి మృగాలవలె - ఎంతో హెచ్చరిక కలిగ్శి 
ఏమరుపాటు లేక ఉండాలి. 


తన ఏనుగు ఎక్కడ వున్నదీ కనుక్కోడానికి ఏనుగుల అడుగు 
జాడలు ఊజీకి ఎంతో ఉపయోగిస్తాయి. వాటిని బట్టి వనుగు ఆకా 
రమూ, ఎత్తూ, దానిని గురించిన విషయాలూ అతడు [గహిస్తాడు* 
అతడు తన వనుగు అడుగు జాడలను కని పెట్టి, వాటిని అనుసరించే 
వెళుతూ, అనేక కొ త్తవిషయాలను కనిపెడతాడు. గత రాతి ఆపనుగు 
ఎక్కడ ఉండినదీ తెలునుకుంటాడు. దాని లధైలను పరిశీలిస్తాడు, 
లథైైను కాలితో తన్ని ఆ ఏనుగు ఎక్కువ వెదురు తిన్నదనీ, తర్వాత - 
బహుశా [కింది భాగంలో వుంజే (పవాహతీరాల్లో మొలిచిన 
కాయింగ్‌ (Kaing) గడ్డిని తినడానికి వెళ్లి వుంటుందనీ ఊహిస్తాడు* 


ఆ 1పవావాపు గట్ట్టువె కెక్కి, వదినిమిపాలపొాటు నిలిచి పెనా 
శబ్దం వినబడుతుందేమో అని పరిశీలిస్తాడు. ఎందుకంళే - పనుగుల 
మెడకు గంట కట్టడం అలవాటు. పనుగులకు వేర్వేరు రకాల 
గంటలు ఉంటాయి. గంట యొక్క ధ్వనినిబట్టి అది తన యేనుగు 
అయినదీ, కానిదీ ఊజీ నిశ్చయిస్తాడు. తాను వినినది తన ఏనుగుకు 

2 


18 కుంజర యూధం 


wie ( 


కట్టిన గంట యొక్క ధ్వని కాదని తెలిశాక, అతబు ముందుకు సాని 
గట్లుదిగి పోయి, కాయింగ్‌ గడి ఉందేవోటికి అరమెలు దూరంలో 
నిలచి మళ్టీ వింటాడు, అప్పుదు అను గట్టిన గంటు చప్పుడే వినబమ 
తుంది. ఆ చప్పుడు చేసినది తన వనుగే అని ఊప అప్పుదు "తిలును 
రుంటాడు, 

తన యేనుగు అక్కడవున్న సంగలి తెలుసుకుని అరడు ఆ వైపు 
వస్తూ పాడడానికి |పొరంథిస్తాడు. ఆపాట విని ఆ యేనుగు తన 
యజమాని వస్తున్నాడని లుసుకుంటుంది. అట్టి అనవిలో ఒక 
నొకరు బిదిరించడం  ఉథయులకూ (శ్రయో దాయకం పిన్‌ ఏను 
గుకూ 'తెలును; మావటీనికి తెలుసును, అందువల్ల తొమ్మివడుగుల 
బండ రాతిమీద కూర్చుని, "పణువును ఊదుతూ, నడుమ నదుము 
“లా,లా,లా (రా-రా-రా) అనీ తన ఏనుగును పిలుస్తాదు, 
ఆ పొడుగాటి గడ్డిమధ్య = ఆ యేనుగు ఎక్కడ మేస్తున్నదీ - చడీ 
చప్పుడూ కొంచెమైనా ఉండక పోగా, అతడు పిలుపును మార్చివేసి 
“డిగోలా, డిగోలా” (ఇక్కాడికిరా, ఇక్కడికి రా) అని ఆవహ్వానిసాదు, 
అప్పటికీ కదలిక ఉండదు. అయినా అతడు శాంతం వహించి, పొగ 
పీలుస్తూ, ఆ రాతి మీదనే పొవుగంట సేపు కూర్చుని, క స్ట్రవడి పనిచెయ్య 
వలసిన మరొక దినం వచ్చిందని ఆ ఏనుగు తెలుసుకొ నేటట్టు చేస్తాడు. 
ఊజీ వనుగును తొందర పెడితే, అది ఎదురు తిరగవచ్చును ! 


ఎతు పెరిగిన గడిలో చొరబడక, ఊటీ (ప్రవాహం (ప్రక్కను ఉం 
అవ యె 


వెంటనే ఆ యేనుగు ఆ గడ్డిలోంచి బయటకు వస్తుంది. ఊజీ 
చానితో ముచ్చట 'లాడుతూ “నీ కోసం ఎదురుచూనూ ఉండడం తప్ప 
నాకు మరొకపని లేదనుకున్నావా ? చూడూ! నిన్నటి మధ్యావ్నాం 
నుంచీ నీవు హోయిగా మేస్తున్నావు, నేనో చలిది భోజనంలో ఒక 
ముద్దయినా నోట పెట్ట లేదు” అని అంటాడు, 


కుంజర యూధం 19 


దాన్ని ఆదేశిస్తున్న టట్టుగా హిట్‌ " (Hmit = కూర్చో) అని 
అతడంటాడు, 


అది తన కటిప౦ దేశాన్ని వంచి, శాళ్టు నిడుపుగా ఉంచి, తన 
యజమాని తన్ను సమీపించడానికి సమ్మతిని తెలుపుతుంది. 


శక్రం) (Tah = నిలువుము)అని మళ్లీ ఆజ్ఞ యివ్వగానే, అది 
అలాగే చేస్తుంది. ముందు కాళ్లు దగ్గరగా చేర్చి, అప్పుడు మొవటీడు 
వంగి, చాని కాళ్లకు కట్టిన బందాన్ని విప్పి చాని మూపుమీద వడ 
వేసాడు. ఈ బందాలు గొలున్నులై వుండవచ్చు; లేదా పేముతో 
తయాళలైనవె నా కావచ్చును! బందం వేసినప్పుడు, అది ఇటూ అటూ 
జోగిపోతూవుండి (క్రమంగా చాట్లు వేన్తూ నడుస్తుంది, బందం వేసినా 
సరే, అది వేగంగా నడవగలదు. కొంచెం దూరం వరకూ మనిషి 
పరుగెశ్తినట్లుగా అది వేగంగా నడవడం కద్దు. | 


కాళ్లబందం తీసివేశాక ఊజీ “కూర్చో” అని ఆజ్ఞ యిస్తాడు. 
ఏనుగు కూర్చుంటుంది. అప్పుడు అతడు 'దాని వీపుపైకి ఎక్కి కూర్చుం 
టాడు, ఏనుగు, వెనకటిదినం మేత మేస్తూ పదారిని వచ్చిందో, 
ఆ దారినే వెనుకకు పియాణంచేసి మకాము చేరుతుంది. 


మశకామునకు వచ్చాక ఊజీ భోజనంచేసి, (ప్రవాహపు నీటిలో 
ఏనుగును జాగా తోమి కడిగి, పనిచెయ్యడానికి దానిని సిద్ధపరుస్తాడు. 
ఆరోజున చెయ్యవలసినపని _ మకామునకు శెండువేల అడుగుల 
ఎత్తులో ఉన్న కొండను ఎక్కుడమూ, చెట్టు నరికి సిద్దంగా ఉంచ 
బడిన దుంగను [కింది [ప్రవాహం దగ్గరకు తీనుకురావడమున్నూ, 


నాలుగు టన్నుల బరువైన దుంగను సన్నని కొండ వై భాగం 
నుంచి ఈడ్చుకొని రావడం ఎంతో [పమాదకరమైన పని, ఆ దుంగ 


90 కుంజర యూధం 


పక్షణమైనా దొర్హిపోవచ్చును. కానీ, దానిని లాగుకొని వచ్చే ఏనుగు 
ప్రతి అడుగు = కాదు కాదు - [పతి అంగుళమూ ఎంతో బంగతృతో 


గనునీం చి పనిచేస్తుంది. అప్పుడు దానీక ఉం జీఫొాంతం ఎవ్వరి. ఉండదు. 


పమాదకర మైన ఘట్టం తప్పిన తర్వాగ - అంచు = నన్నని 
కొండ వైభాగంనుండి పవాహోనికి అరమైలు దూరం వరకూ 
దుంగను తెచ్చాక . అక్కడినుంచి దాన్ని [పవా3గాం పక్కకు 
శెచ్చివుంచడం అంత కష్టమైన పని కాదు. అక్కాడికి దుంగ చేరేసరికి 
మధ్యావ్నాం మూడు గంటలయి ఉంటుంది. అప్పుడు మావటీదు దాని 
సరంజూము తీసివేసి, కాళ్లకు బందాన్ని తగిలించి, SE చరుస్తూ 
“ఇక నీవు పోయి హోయిగా మేయవచ్చును "అని ఆఅ పనుగుతో 
చెప్తాడు, చెప్పాడే - కాని, ఆ ఏనుగు మేతకు కొంతశమ పదవలనే 
ఉన్నది. చెట్టు కొమ్మలను విరవడం, తీగలను తెంపడం, గడ్డివె భాగాన్ని 
తుంచడం మొదలైనవి చే స్తేనేగాని, దానికి నమలగానికీ, మింగ 
డానికీ దొరకదు. ఊజీకి కూడా అంతటితో వి.శాంతి లభించదు. 
సరంజామును బాగుచెయ్యడం, దుంగను నరిగా ఉంచడం, ఏనుగు 
నడుముకు కశ్లు తాళ్లను నారతో తయారు చెయ్యడం మొదలైన 
వనులు అతనికి వుండనే వుంటాయి. ఇలాగు నరంజాము చేసి వేసి 
నప్పుడే ఏనుగు దుక్కలనూ, దుంగలనూ లాగేటప్పుడు కొంతశమ 
తగ్గుతుంది, 


మావటేని నిత్యకృత్యం యిది. ఇంత పనిచేసినా, అతడు చాలా 
హోయిగానే ఉంటాడు. 


ఊజీలకు జూదం విశంతి స్థానం ! వాళ్లు సాధారణంగా: 
జూదంలో తమ చొళ్కాలను కూడా ఓడిపోతారు, ఒక సంవత్సరంలో 
ఒక్క చొక్కానే మార్చి మార్చి ఆరుగురు ధరించడం చేను చూశాను. 


కుంజర యూోధం 2] 


పనిచేసేటప్పుడు వాళ్తు చొక్కాలు ధరించరు పని అంతా తీరి 
పోయాక సాయంశాలంలోనూ పనుగులను తనిఖీకి తినుకుని వెస 
టప్పుడు మాతం ధరిస్తారు. 


జూను నుంచి మార్చి వరకూ మాత్రం వాళ్ళు ఈ విధంగా 
కష్టపడి పని చెయ్యవలసి ఉంటుంది. తర్వాత మూడు నెలలు వి శాంతి, 
అప్పుడు కూడా దుంగలను (ప్రవాహం ఒడ్డుకు చేక్చేపని లేకపోయినా 
ఏనుగులను చూచుకునే బాధ్యత వుండనే వుంటుంది. 


మావటివాళ్ళు |పాచీన పద్దతులలో ఉండడంవల్ల, వారికే 
కాక వారి కుటుంబంలోని యావన్మందికీ వైద్యనవాయం ఎంతో 
అవసరం ! సమీపంలో నివసించే ఐరోపీయుడు తప్ప చికిత్సచేసీ మరొ 
కరు ఉండరు. మలేరియా, న్యూమోనియా తరచుగా సంభవిస్తాయి. 
(గవాణి, కలరా, మకూచికము ఆ అడవి (ప్రదేశంలో సంభవిన్తూ 
వుంటవి. ఏనుగులను పనిచేసేటట్లు చేయడమనే ఆకర్షణ అనేదే లేక 
పోతే, ఐరోపియనులు ఇట్టి క్లిష్టపరిస్థితులకు గురియైన అడవులలో 
ఉండడం అసాధ్య మె. ఏనుగులవలెనే అడవిలో నివసించే బర్మీయుడు 
కూడా ఒక విచిత్రమైన రోగి ! వనుగుగాని, ఊజీగాని జబ్బు పడినప్పుడు 
చికిత్సలో ఎక్కువ అనుభవం లేని వైద్యులను కూడా దృఢంగా విశ్వ 
సించడం వింతగానే వుంటుంది. అట్టి వైద్యుని దగ్గర [వథమ చికిత్సకు 
ఉపయోగించే మందులు ఉండే చిన్న పెస్టై - బిస్కత్తుల డబ్బావంటిది - 
మాతం ఉంటుంది. అయితే నేం? ఆ వైదు మీద గల గట్టిన్యి నమ్మ 
కమే మందులు లేని కొరతను తీరుస్తుంది. 


లలి కుంజర యూధం 


అ 


మనుష్యులు ఎంత కాలం బీవిస్తారో పనుగులున్నూ అంత 
కాలం జీవిస్తాయి. మనుష్యులకు ఎప్పుడు యుక్తవయస్సు వస్తుందో 
వాటికిన్నీ అదే సమయంలో యుక్ష వయస్సు వస్తుంది. జీవితాంతము 
వరకూ గజములూ, మనుష్యులూ కలిసిమెలిసి ఉండగలరు. ఒకర్‌ 
నింకొకరు బాగా తెలుసుకొని, పరస్పర స్వభావాలను (గహాంపగలరు, 
మరి ఏ పెంపుడు జంతువునకూ ఇలా వుండడం సాధ్యంకాదు. 


మశకాములో ఒక జాలుదు పుట్టవచ్చు; అదే నమయములో 
ఒక ఏనుగు పిల్ల అక్కడికి ఒకటి, రెండు మైళ్ళ దూరంలో . అడవిలో 
పుట్టవచ్చును. అయినా = ఆ బాలుడూ, ఈ పనుగు పిల్లా కలిసి మెలిసి 
'వెరిగి కలిసి మెలిసి ఆడుకొని, పెద్ద అయాక కలిసి మెలిసి పనిచేసి = 
చివరకు వయస్సుముదిరి అరవై యేళ్లు ఒంటికి వచ్చినా ఎంతో పరి 
చితులైన మిత్ఫులవలెనే వవర్తిస్తారు. 


పనుగులు కట్టులో వున్నప్పుడు జతకట్టవు, అవి స్వేచ్చగా 
పరిసర [పదేశాలలో తిరుగుళూ వున్నప్పుడే జతకడ తాయి. యుద్దం 
జరుగుతూవున్న కాలంలో నేను ఒకప్పుడు ఇద్దరు యుద్ధవార్తా విలేఖ 
రులతో ఏనుగులను గురించి ముచ్చటిస్తూ వుంటిని. వారిలో ఒకడు 
అమెరికా దేశన్థుడు; ఇంకొకడు ఆ|ఫీకా దేశస్థుడు, “వాటి (ప్రణయ 
(ప్రవృత్తులను గురించి ఏనుగులు సిగ్గపడతాయట, నిజమేనా?” అని 
ఆస్ట్రేలియా దేశస్థుడు (ప్రశ్నించాడు. నేను సమాధానం చెప్పడానికి 
ముందుగానే అమెరికా దేశస్థుడు అందుకుని చిరునవ్వు నవ్వుతూ 
“అవి సిగ్గుపడుతూ వుండవచ్చు. నీవు సిగ్గుపడవా?” అని అన్నాడు. 
మేము నవ్వుకున్నాము. 


కుంజర యూధం వల 


ఏనుగులు రహన్యంగా జతకడళతాయి. తన ఏనుగు ఎప్పుడు 
జతకట్టినదీ ఆడ మగ ఏనుగులోఊజి"లకు కూడా తెలియక పోవచ్చును, 
సాధారణంగా, తెలినినా, చాన్ని గురించి ఎవ్వడూ పాటించరు ఆవివ 
యాన్ని గురించి ప్రసంగించరు. 


సాధారణమైన పిడియేనుగు వడిహేడు, ఇరవై యేండ్ల 
వయస్సు మధ్యలో జతకడుతుంది. దానికి నియమితమైన బుతువు 
అనేది లేదు. స్వాభావికమైన |పోద్భృలం కలిగినపుడు జతకడుతుంది. 
సర్కనులలో ఉం జే ఆడ వనశుగులు ఇర్మవె రెండు నెలలు గర్భం ధరిస్తు 
న్నట్టు = యీ నడుమ జరిపిన పరిశీలనల వలన తెలుస్తున్నది దీన్ని బట్టి 
ఏనుగులు ఇర వై రెండు నెలలు గర్భం ధరిస్తాయని నిళశ్చయింవ దిడినది, 
కాని, పది నెలలు అయేదాకా, తాను గర్భం ధరించినట్లు ఆ యేను 
గుకే తెలియదు, తెలిసిన తర్వాత అది ఆ మీద మగ ఏనుగును 
దూరంగా ఉంచుతుంది, కాని ఒక పిడి ఏనుగుతో స్నేహంచేసి, చానిని 
చెలిక త్తైగా (గహించి, చానితోనే ఉంటుంది. ఒకప్పుడయినా చానిని 
విడిచి'పెట్టదు. ఎప్పుడూ ఆ రెండూ కలిసే మేస్తూఉంటాయి. వాటిని 
వేరుచెయ్యడం సాధ్యంకాదు. వేరు చెయ్యడానికి యత్నించడం పాపం 
కూడాను. ఇటువంటి సందర్భాలలో అవి ఒకదానికి ఇంకొకటి సహాయ 
పడుతూ ఉంటాయి. ఏనుగు పిల్లను కనిన యెడల, ఆ పిల్లను కాపొడ 
డానికి ఇద్దరు తల్గులు కావాలి, లేకపోతే పులులు ఆ పిల్లలను తిని 


ని 


th 


వస్తాయి, ఏనుగులు ఇంత జా[గతగా ఉన్నాకూడా, పుట్టిన పిల్లలలో 
నూటికి ఇరవై అయిదింటిని పులులు తిని వేస్తూ స వుంటాయి. 


బిడ్డ పుట్టిన తర్వాత తల్లియేనుగూ, దాని చెలికత్ళై అయిన 
CG అ య ఆరి 


పవుగూ ఆ పిలను తమ రెండిటి మధ్యా ఉంచుకొని కాపొడుతాయి. 


య 


అవి మేత మేసేటప్పుడు కూడా ఆ పిల్లను విడవవు, 


రశ్మీ మింజర యూధం 


ఏనుగు పెల్లను చంపవల చిన 'ప్వెపులి 'పెన్ష ఏనుగులను గెండిం 
టినీ దూరంగా తరుమగొట్ట వలసి వుంటుంది. అందుకోసం అది 
మొదట వెనుక పొటున తల్లి వనుగు మీద పడి, దానిని పెదరగొట్టి 
తరిమి వేస్తుంది. తర్వాత వెనకకు వచ్చి పెంపును తల్లిగా వ్యవహ 
రిస్తున్న ఏనుగును బెదరగొట్ట తరిమి వెయ్యడానికి యత్నిస్తు ది. తగ్గి 
యేనుగు కొద్ది సేపటిలో తిరిగ రాగలద నే ఇ థెర్యుంతో. దాది ఏనుగు 
జెదరక ఆ పిల్ల యేనుగును విడవకుండా ఉంటుంది. ఇంతలో తల్లి 
యేనుగున్నూ వస్తుంది. అప్పుడు పులి నిరాశతో వెళ్లిపోతుంది. తర్లి 
యేనుగుకూ, దాని చెలికత్తైకూ “పెద్ద పులి చెబ్బలవల్ల కలిగిన గాయా 
లకు నేను చాలా సార్లు చికిత్స చెయ్యడం జరిగింది. 

నిర్బంధంలో ఉన్న తల్లి యేనుగు, మనుష్యులవల్ల తన పిల్లకు 
అపాయం కలుగుతుందేమో అని కొంచెమైనా సందేహించదు. ఒక్క 
సారి మాతం ఒక తల్లియేనుగు నన్ను ఎదిరించడం సంభవించినది. 
బిడ్డను కన్న తర్వాత తల్లిని అభినందిన్తూ దాని తొండాన్ని మెల్లగా 
తట్టినాను. నేను ఆ పిల్లయేనుగును కూడా మెల్లగా తట్టినాను, sa 
తన చిన్న కళ్ళతో నన్ను చూడనన్నా aes క నా మోకా 
భీఎవై గట్టిగా కొట్టి వదో అపాయం జరుగుతున్నట్టు గట్టిగా అరచింది, 
ఆ అరపుతో _ నేను వెనుకకు దుముకునేసి, తల్లి యేనుగు తొండం 
దెబ్బను తప్పించుకున్నాను. కొన్ని అంగుళాలలో తప్పిపోయినది 
కాని, లేకపోతే నేను ఆ దెబ్బకు చచ్చిపోయి వుందును. ఆ యేనుగు 
నన్ను ఇరువ గజాల దూరం వెంట తరిమి తర్వాత తన పీల్ల వద్దకు 
వెనక్కు వెళ్లిపోయింది. 


కొత్తగా పుట్టిన పిల్ల ఏనుగు తల్లి పొదుగు అందకపోతే నేను 
ఒకప్పుడు చాన్ని పట్టుకొని ఎత్తై నచోట ఉంచి పొదుగుకు అందించాను, 
నేను శతమాషాకు ఇలా శేశాననే భావం ఆతల్లి సూచించినది, 


కుంజర యూధం ల్‌ 


మూడు నాలుగేళ్ళు వయస్సు వచ్చేదాకా పిల్లయేనుగు తల్లి 
కాలి మడమల దగ్గరే తిరుగుతూ ఉంటుంది. అంత కాలమూ అది తల్లి 
పాలు తాగుతూ జీవిస్తుంది. ఇది ఎప్పుడూ తల్లి కాళ్ల సందుల్లో నే 
తిరుగుతూ వుండడంవల్ల దానికి పె [పాణులవ ల్ల ఎట్టి అపాయమూ 
కలగడానికి అవకాశము ఉండదు. 


పుట్టినప్పుడు వనుగుపిల్ల తొండం ఉపయోగరహితమైన అంగం 
గానే వుంటుంది. అది ఒక (పక్కాగా జరుగుతూ, పిల్ల యేనుగు తల్లీ 
పాలు సులభంగా నోటితో తాగటానికి అవకాళం కలుగజేస్తుంది. 
మూడు నాలుగు నెలల పోయం వచ్చేవరకూ చాని తొండం వంచ 
డానికి వీలులేకుండా కొయ్యశారి వుంటుంది. ఆ తర్వాతనే దాని 
ఉపయోగం పాగిరంభమవుతుంది. దానిని వంచడానికీ వీలుపడుతుంది. 


ఐచాలేండ్ల వయన్సు వచ్చేసరికి పఏనుగుపిల్లకు తన ఆహారాన్ని 
౧ ౧m 
తాను సంపాదించుకోవడం తెలుస్తుంది. అప్పుడు అది తల్లి పాలు 
'విడిచిపెడుతుంది. 


పిడి యేనుగు తన జీవితకాలంలో సామాన్యంగా నాలుగు 
పిల్లలను పెడుతుంది. ఒకొక్క_పుడు కవల పిల్లలు కలగడమూ 
య య 
ఉంటుంది. ఎడవీల్ల, కడపిల్ల- రెండూ తల్రిని వెంబడించి తిరగడం 
సాధారణంగా కానవస్తుంది. నాబ్లిటికం శు ఎక్కువ పిల్ణలుకూడా 
ఉండవచ్చు. 


తల్లి పాలు విడిచాక ఏనుగు పిల్లకు మొరటుతనం కలుగుతుంది. 
మన బాలబాలికలు స్వాతం త్యాన్ని కోరేరితిని అవి కూడా కొంత 
స్వేచ్చను అభిలషించినందువల్ల కొంత కూగోరన్వభావమూ ఏర్పణు 
తుంది, 


96 కుంజర యూధం 


బలవంతులు తమ సాహనసరా[కమాలను వెల్లడించుతూ 
బుజాలు చరచుకొనే స్థితి, పనుగు పిల్లలకు పది పాను, పదహో రేండ్ల 
వయన్సులో కలుగుతుంది. ఆ నవయొవనదళలో తమకు ఏమి కావలసి 
వున్నది తెలిసికొనే శక్తి వాటికి వుండదు. కొన్ని శీఘంగానే ఆ 
విషయాన్ని |గహిస్తాయి. కొన్ని (గహించలేవు. వాటి స్వభావం 
వేర్వేరు విధాలుగా ఉంటుంది. 


పద హోరునుంచి ఇర వై యేళ్ళ వయన్సువరక్రూ వున్న నుగ 
ఏనుగు ఆడ ఏనుగుతో సరసమాడుతూ వుంటుంది; ఒకప్పుడు ఎక్కువ 
సాహసాన్ని పదర్భిన్తుంది. కాని సాధారణమైన పనుగు ఇరవై 
యేండ్ల (ప్రాయం వచ్చేవరకూ ఎట్టి మదోదేకాన్నీ వ్యక్తం 
చెయ్యదు. ఆ ఉదేేకంలో లేనపుడే అది జతకడుతుంది. మదించి 
వున్నపుడు అనాగరకమైన కామోదే)కమూ, కలహపికృతీ వెల్లడి 
అవుతూఉంట వి. 


ఇర వైనుంచి ముప్ఫయి అయిదేళ్ళవయన్సు వరకూ పనుగుకు- 
కన్నుల సమీపంలో ఉండే ఒక రకమైన మాంస గింథుల నుంచి 
మదజలం స్ఫవిస్తూవుంటుంది. పితి సంవత్సరమూ ఎండాకాలంలో 
రెండు వారాలపాటు--ఏనుగులు జతక్టే సమయంలో మగ పను 
గుకు ఆ మాంసగ9ంథుల నుంచి మదజలం కారుతూ వుంటుంది. 
ఆ సమయంలో వనుగు మిక్కిలి ఉదే9శాన్ని పొందుతుంది, 


ముప్ఫయి అయి దేండ్రనుంచి నలభై అయి దేళ్ళ వరకూ మద 
జలసా9వం వృద్ధి పొందుతూ వుంటుంది, అది బొట్లు బొట్టుగా 
.పనుగునోట్లో పడుతుంది. దాని యొక్కరుచి పనుగుకు ఉ[దేకాన్ని 
కలిగించడమే కాకుండా, , దాని న్వభావాన్ని మిక్కిలి కూిరంగా 
మారుస్తుంది. ఆ వయస్సులో అది గొప్ప బలం కలిగి ఉంటుంది. అది 


కుంజర యూధం 27 


మదో[దిక్తమె ఉన్న సమయంలో చానిని వ మహావృ జానికయి నా 
దృఢంగా కట్టివెయ్యవ లెను. లేకపోకే అది తన మావటివానిశే 
కాకుండా మిగిలిన ఏనుగులకు కూడా అపాయాన్ని కలిగించగలదు* 
అప్పుడు దానికి ఏదీ నంత్భ ప్తిని కలిగించలేదు. అది పిచ్చియె త్తిన 
దానివలె కానవస్తుంది. 


నలభై అయిదేండ్ర నుంచి పభయి వళ్లవయస్సులో పనుగు 
మదం [కమ [(కమంగా తగ్గుతూ = చివరకు నశిస్తుంది. ముప్ఫయి 
అయిదు, నలభై అయిదు పండ్ల మధ్య, మంచి వయన్సులో = మదో 
ద్రకంతో ఉన్నప్పుడు తొమ్మండుగురు మనుష్యులను చంపిన ఏనుగులు 
కూడా కలవు. అయినా, తర్వాతి వయన్సులో కొంత మదం ఉన్న 
ప్పటికీ అవి విధేయంగా ఉంటాయి. కానీ, వనుగుకు అరవై యేళ్ల 
వయస్సు వచ్చేదాకా = దానివల్ల అపాయం కలగదని నమ్మలేము. 


పూజాన్‌ ఒక గొప్ప యేనుగు. సామాన్యంగా అది న్నేహ 
పొ[తమెనదే; నేను దాని దంతముల[కిందనుంచీ, తల [కిందనుంచీ 
నిర్భయంగా నడిచి వెళ్లేవాడను. అది టాంగ్‌ డ్విన్‌ అటవీ పాంతంలో 
వున్నపుడు మదించి, గొప్పజ[ దేకం పొందినది. అది ఆ ఉ( దేకంలో తన 
మావటివానినే కాకుండా మరొక మనిషినీ, శెండు ఆడు ఏనుగు 
లనూ చంపివేసినది. ఎవరైనా మనుష్యులు దాని దృష్టిపథంలో 
పడితే, వారిపెని అది తిరగబచేఏి. అది గ్రామాల్లో (వ వెళించి ఛాన్యపు 
కొట్టను ధ్యంసం చేసేది దానిపేరు చెప్పి తే ఆ[పొంతంలోని వారంతా 
గడగడ లాడేవారు. దాన్ని పట్టుకొని తీసుకువచ్చిన వారికి మూడు 
వందల రూపాయల బహుమానం యిసానని (పకటించాను. దాన్నీ 
పట్టుకోవడం సాధ్యం కాకపో శే చంపి వెయ్యాలని కూడా చివరకు 
నిశ్చయించాను, 


28 కుంజర యూధం 


అది పది /గామాలకు నిలయమైన వైయావా కనుమలోని 
దట్టమైన వెదురు అడవిలో తిరుగసాగినది. నేను కొద్దిసామానులు 
మోస్తున్న నాలుగు వనుగులతోనూ, నా తుపాకులు పట్టుకునే 
“క్యా - సైన్‌" అనే సిల్లి వానితోనూ అక్కడికి బయలు దేరాను, 
పూబాన్‌ ను పట్టుకోడానికి వెళ్లేముందు, సాయం కాలమే నేను నాజోడు 
గుళ్ల చారును పరీతించి చూచుకొన్నాను. అందులో తుపాకి 
మందును పూర్తిగా కాకుండా సగం వరశే ధట్టించాను. ఎక్కువ 
కఠినంకాని అ[గఖాగం గల తూటాను ఎడమవైపు గొట్టంలో బిగించి, 
కుడి నాళంలో మామూలుగా కఠినా|గం గల తూటానే బిగించాను, 
ఆ ఏనుగును చంపాలనే అభి పాయం నాకు లేదు. చాని ముందు 
కాళ్లలో ఒక దానికి గాయంకలిగించి, పూబాన్‌ ను స్వాధీనం చేసుకుని 
దానిని, కుదట పరచి, తర్వాత ఆ గాయాన్ని మొన్చాలని నా 
ఆశయం. నూరు గజాల దూరంలో వున్నా గురిచేసి లజ్యాన్ని కొట్ట 
గలననే ధైర్యం నాకు ఉన్నది. 


నేనీవిధంగా అనుకున్నాను కాని క్యానైన్‌ నన్ను |బతిమాలుకు 
న్నాడు.ఆ ఏనుగును గుండుతో కొట్టిస్వాధీనం చేసుకోవద్దని. తాను 
స్వయంగా వెళ్ళి దానిని లొంగదీసుకుని తీసుకువచ్చి, మూడువందల 
రూపోయల బహుమతీ పొంచాలనే ఆశ అతనికి ఎంతో ఉన్నది. చాని 
అలవాట్లను గూర్చి; వినయ విధేయతలను గూర్చి తనకు జాగా 
తెలునుననీ, ధైర్యంతో దాని ఎదటికి పోయి, లొంగడిసి, తీసుకు 
రాగలననీ, అందుకు అనుమతి ఇవ్వవలసినదనీ వేడుకొన్నాడు. దుర 
దృష్టవళాత్తూ అతనికి అనుమతిని ఇవ్వడం జరిగింది. తెల్లవారకుండానే 
క్యా = సైన్‌ వెళ్ళిపోయినాడు. నేను మరునాడు పగలు మూడు 
గంటల వేళకు అక్కడికి వచ్చాను, పూబాన్‌, ఆ కు[రవానిని చంపి 
వేనినదనే ఘోరా ర్త తెలిసింది ! 


కుంజర యూధం 29 


ఆరా(తి నాకు నిద్రలేదు. ఇది వరకు వరిపొలంగా వుండిన సమ 
తలంలో పడక వేసుకున్నాను. వెన్నెల బాగా కాస్తున్నది, నేను వడు 
కోవడానికి ముందే - పూజబాన్‌ ను పట్టుకోవడానికి మరునాడు ఏమి 
చేయవలసినదీ నిశ్చయించుకున్నాను. ఏవిధంగా అయినా దానిని 
తిరిగి పట్టుకో వాలనే నానంకల్పం! నా(ప్రీతిపాతుడైన క్యా = సెన్‌ను 
చంపినందున, చానిమీద పగతీర్చుకోవాలనే అభ్మిపాయంలేదు. ఆ అడ 
విలో వుండే నమ స్తమును గురించీ తెలిసినవాడిని _ వేరొకనిని నేనెరు 
గను. అతడు అన్నిటినీ (పేమించేవాడు. ఈ యేనుగువై నేను కసి 
తీర్చుకుంశు, అతని మనన్సు తోభవడుతుంది ! నాకు కొంచెం నిద 
పట్టింది. ఇంతలో “క్లాంక్‌, శ్లాంక్‌ , క్టాంక్‌ ' అనే ధ్వని వినబడి తెలివి 
వచ్చింది. అదృష్టవశాత్తూ, పూబాన్‌ ముందు కాలికి కట్టబడిన గొలుసు 
సగం తెగి చాని శకాలినే ఉన్నది. కలలోంచి మెలకువ వచ్చినట్లు 
ఆ విషయం అప్పుడు నాకు న్ఫురణకు వచ్చినది! ఒక్కొ. గంతు వేసి 
నేను లేచి నిదానించి ఆ వైపుచూచాను, రెండు వందల గజాల 
దూరంలో పూజాన్‌ కానవచ్చింది. అది, తన్ను ఎదిరించేవారు 
ఎవ్వరూ లేరనే ధీమాతో |ప్రవంచాన్నంతటినీ తృణీకరిస్తున్నట్లు 
నిలిచివున్నది. నేను రెప్ప వెయ్యకుండా దాన్ని చూడసాగాను. అది 
“శ్రాంక్‌, క్లాంక్‌ క్లాంకొ'అని కాలి గొలుసును చప్పుడు చేస్తూ మళ్లీ 
ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ చప్పుడు మరి వినబడలేదు, 


మర్నాడు ఉదయాన్నే నేను నిర్ణయించిన పద్ధతి (పకారం 
చెయ్యదలచుకున్నాను. మొదట అది ఎక్కడ వున్నదీ తెలుసుకుని, 
నేను ఒక సురజితస్థలంలో ఉన్నాను. నాలుగు తుపాకులతో కూడా 
ఇరవైమంది బర్భీయులను, పూజాన్‌ను నేను ఉండేవైపు తరుము 
కొని రావడానికి పంపాను. 


90 కుంజర యూధం 


పూజాన్‌ వాళ్లను నాలుగుసార్లు ఎదిరించింది. నాకు తుపాకీ 
ధ్వనులు వినబడ్డాయి. చివరకు అది మనన్సు మార్చుకుని నేను ఉన్న 
వెపు రాసాగింది. నేను ఆరడుగుల ఎన్తుగా ఉండి, పాడుపడిన ఒక 
"దేవాలయం మీద కూర్చున్నాను. నా వెనుక పటోలోన్‌ (Patolone) 
నది యొక్క. గట్టు - నూరడుగుల ఎత్తయినది ఉన్నది. నాముందు 
భాగంలో వరిచేను కోసిన ఖాళీపొలాలు ఉన్నవి, వాటిమీమగా 
ఆ ఏనుగు వస్తుందని నాభావన. దాని కాలికి తుపాకి "దెబ్బతో గాయం 
కలిగించి, దాన్ని లొంగతీసుకుని, శర్వాత ఆ గాయం నూన్చాలని 
ఇప్పటికీ నా సంకల్పం ! 


పూభాన్‌ తల నైకి ఎత్తుకుని ఆ అడవిలోంచి వచ్చినది! అది 
ఒక్కసారి నిలిచి తర్వాత అడ్జుదారిని పొలాలలోంచి రాసాగినది, 
నేను మోకాలివై కూర్చుండి గురిచూచి దాని కాళ్లకు చెబ్బతగిలేటట్లు 
తుపాకి పేల్చాను. కాని గురి తప్పింది. దాని ముందు కాలి పొదము 
నకు దట్టముగా అంటుకొన్న దుమ్ముకు మొతం గుండు తగిలింది, 
ఆ యేనుగు దూరంగా అంగలు వేస్తూ ఆ గుండును విదల్చుకొన్నది. 


పూబజాన్‌ నిలిచి, నన్ను ఎదుర్కొడానికో, నా తుపాకీని ఎదు 
ర్కొడానికో గిరున తిరిగింది, తన తొండాన్ని మడిచి నోటిలో ఉంచు 
కునీ ఎదిరించడానికి సిద్ధ మెనది. అప్పటి దాని వైఖరి ఎస్పుడూ 
మరపునకు రాదు. అప్పుడు నాకు తుపాకిలో తూటా విగించడాని కై నా 
అవకాశం లేదు, అందువల్ల కుడినాళం మీదనే నేను ఆధారపడ నవలని 
వచ్చినది. ఆ గుండు దెబ్బతో అది చచ్చిపోతుందని తెలును. శాని 
నాకు మాన్గాంతరం లేకపోయిందో ఇరవై అయిదు గజాల దూరంలో 
అది వుండగా నేను తుపాకి (పేల్చాను. పూజాన్‌ అయిదు గజాల 
ముందుకు వచ్చి పడిపోయింది. దాని తల నేలవె వాలిపోయింది. 


కుంజర యూధం 81 


దంతాలు నేలలోకి తొమ్మిది అంగుళాల వరకూ చెచ్చుకుపోయాయి! 
కొన్ని సెకెండుల కాలం అది సంజాళించు కొన్నది. కాని వెంటనే 
పొర్లి పడి పాణం విడిచింది, 


నాకు ఎంతో దిగులు కలిగింది. తుపాకీని [కింద పడవేసి 
మిక్కిలి విచారించాను. నేను, పూబాన్‌ (బతికి ఉండగా పట్టుకో లేక 
పోయాను; నన్ను విచారించే అధికారి లేడు! జరిగిన దానిని చు అధి 
కారులకు తెలుపగా, వారు ఆ వనుగుయొక్క. రెండు దంతాలనూ 
నాకు క్లూపకార్థంగా బవూకరించారు, కాని, అవి లెండు విధాలుగా 
నా అనమర్థతకు చివ్నోలని నా భావన. మొదటిది = దానిని నేను 
(బతికివుండగా పట్టుకోలేక పోయాను. నెండవది - ఉత్తమమై, గొప్ప 
సాహనం గల ఆ జంతువును [బతుకనియ్యక, దాని పాణం తీశాను ! 


= 


ఖెడ్డాచేసి ఏనుగులను పట్టుకొన్న తర్వాత వాటి శక్తిని [క్రుంగ 
దీసి, తర్చీతు చెయ్యడానికి ఎంతో కాఠిన్యం వహించవలసి ఉన్నది. 
సాధారణంగా పదిహేను, ఇరవై యేళ్ల వయన్సు మధ్యనే అడవి 
యునుగును పట్టుకోవాలి. అప్పుడే అవి బాగుగా పని చెయ్యడానికి 
తగి ఉంటుంది; పని చేసి, దానికి పెట్టిన డబ్బును అది సంపాదించుకో 
గలదు కూడా. కాని, అట్టి వయస్సులోవున్న మగ యేనుగునుగానీ, 
ఆడు ఏనుగునుగానీ లొంగదీసి తర్చీతు చెయ్యడం [శ్రమ సాధ్యమైన 
వని. అలా చెయ్యడానికి సాధారణంగా కొన్ని వారములు తీను 
కుంటుంది. దానిని గొలుసులతో ఒక చెట్టుకు కట్టి వేస్తారు. అది ఆ 
గొలుసును తెంపుకొని పారిపోవడానికి ఎడతెగకుండా యత్నిస్తుంది. 
ఆ విషయంలో దాని మెడ, చీల మండలు ఎంతో పన్ని చేస్తాయి. 


బిల కుంజర యూధం 


నిర్బంధంలో వున్న ఆ పనుగకు ఆవోరాన్నీ దూరంనుంచే వినీరి 
వేసారు. ఆ ఆవహోరం దానికి తగినది కాదు; నరిపోగూ నరిపోదు. 
అందువల్ల అది జాగా చిక్కిపోతుంది. చానికి ఆనోరాన్నీ, నీటినీ 
అందించే బాధ్యతను దాని ఊటీగాని, అతని నపోయుడుగాని 
వహిస్తారు, అది వాళ్ల మీదకి తొండాన్ని తిస్పినపుడు వాళ్లు ఈ మొలతో 
చాని చెంపలమీద పొడిచి, [పతీకారం చేసారు. అప్పుడు ఆ గాయా 
లను మానడం సాధ్యం కాదు, అవి యాగలు ముసురుతూ [(వణాలుగా 
మారిపోతాయి! 


చివరకు ఆ యేనుగు హృదయవిదారకంగా దుఃఖంచి చాలా 
కృశిన్తుంది. అప్పుడది తాను నిర్బంధంలో వున్నట్టూ, ఇకమీద తన 
జీవితం నిర్బంధంలోనే గడవ వలసినట్లూ (గహిస్తుంది. అంతతో 
శాంతం వహించి, తన నెత్తివె ఒక వ్యక్తి కూర్చోడానికి సమ్మ 
తిస్తుంది. తర్వాత దాని గాయాలన్నీ మాన్సబడతాయి. ఈ రీతిగా 
ఏనుగును పట్టి తెచ్చి మచ్చిక చెయ్యడం కష్లమే! కాని మచ్చిక పడిన 

లయ రు 
ఏనుగుకు బిడ్డ పుట్టినగదంశే, ఆ పిల్ల యేనుగును తర్చీతు చెయ్యడం 
ఎంతో సులభం! అది పుట్టినరోజు మొదలు, ఐదేండ్లు వయస్సు వచ్చి 
తల్లిని విడిచి పెళ్లువరకూ _ తల్లియొక్క ఊజీతో ఎంతో చనువు 
యు ల ష్‌ 

కలిగి ఉంటుంది. పిల్లవానివలె అది వానితో తమాషాగా ఆటలాడు. 
తుంది. అతన్ని వెంట తరిమినట్లు నటించి తానే దూరంగా పారి 
పోతుంది. ఇలా ఉన్నా అది మావటివానిని నమ్మడం మూత్రం 
అరుదు. అతని చేతిలోంచి ఏదై నా పండుముక్కనుగాని, బియ్యాన్ని 
గాని తీనుకునేటప్పుడు ఎంతో బెదురుతుంది. 


. తన అయిదవయేట - నవంబరు నెలలో పిల్ల ఏనుగు తల్లీ పాలు 
విడిచి పెడుతుంది. అప్పటినుంచీ అది స్వయంగా సంచరిస్తుంది. అప్పటి 


కుంజర యూధం 88 


నుంచే చానిని మచ్చిక చెయ్యడం జరుగుతుంది. ఒక్కొక్క మకా 
ములో ఐదారు పిల్ల పనుగులకు తర్చీతు చెయ్యడానికి సమర్థుడైన 
బర్మీయు డొకడు ఉంటాడు. ఒకొక్క చానికి ఇద్దరు వంతున 
సవోయులూ, మిగతా పనులకు మరి ఎనమండుగురూ కూడా 
ఉంటారు. తర్చీతు చేసే మకాము ఒక నదికి నమీవంలోని నమ |వదే 
శంలో ఉంటుంది. నూరు గజాల చదరపు నేలలో కొన్ని చెట్లనూ, 
తగు మాతం పచ్చికనేలనూ మాతం ఉంచివేసి, తక్కిన దానిని 
సదునుచేస్తారు. చాని మధ్య “కమ్‌” లేక ముక్కోణవు ఆకారంగల 
ఒక సాలను కడతారు. అది అయిదేండ్ర ఏనుగు పిల్లలు పట్టడానికి తగి 
ఉంటుంది. మకాములో పిల్లలతోపాటు తల్లులే కాకుండా ఒక ఏనుగు 
“కూంకీ* (Koonkie = ఉపాధ్యాయుడుగా ఉంటుంది. అది సాధార 
ణంగా దంతరహితమెన మగ ఏను? వుంటుంది. అది నలబై ఐదు- 
ఏబై యేండ్ల వయస్సు కలిగి శాంతమునకూ, విధేయతకూ పేరు 
పడివుంటుంది. 


పిల్ల ఏనుగుల తర్చీతు [పారంభించడానికి కొన్ని సం|పదాయా 
లున్నవి. మొదట “నాట్‌ 'ల [Nat-వనదేవత] పూజ జరుగుతుంది. 
అప్పుడు ఆ పనుగుల సాలకు సమీపంలో ఒక పీఠం వర్పరచి దీపాలు 
వెలిగిస్తారు. తర్చీతు చెయ్యడం కోనం బ|శెతోలు నన్నగా కోని, 
(తాళ్లుగా అల్లి అది మృదువుగానూ, వంచడానికి వీలుగానూ వుండే 
టట్లు [కొవ్వు పూస్తారు. అరటి పండ్ల గాలలుంచుతారు. ఏనుగు పిల్ల 
సాలలో వున్నపుడు దానికి జెదురుగాని, చెరలోవున్నామనే భావం 
గాని కలగకుండా వుండడానికి పళ్లు యిచ్చి మనస్సుకు నెమ్మదిని 
కలిగిస్తారు. 


ఏనుగు పిల్ల తల్లిపాలు విడిచిన దినం ఉదయాన్నే దాన్ని 
తల్లితోకూడా ఆ |వదేశానికి తీసుకువచ్చి ఆ సాలతోటి, పరిసర (పదే 
3 


టో కుంజర యూధఎ 


శాలతోటీ పరిచయం కలిగిస్తారు. ఎవరైనా చేతితో అరటిపండు 
పట్టుకొని ముందు చారి తీస్తే, ఏ మాత్రమూ అనుమానించక కొన్ని 
గున్నశేనుగులు అతని వెంట తమశై_ ఏర్పరచబడిన సాలలోకి 
పోతాయి, అవి లోపలికి రాగానే సహాయకుడు రెండు బలమైన అసు 
కజ్ఞలను = అవి బయటికి రాకుండునట్లు జార విడుస్తాడు. కాని, 
సాధారణంగా ఈ విధంగా జరుగదు. పీల్ల యేనుగు తరచు నందే 
హిస్తూనే ఉంటుంది. అది బయట ఉన్నప్పుడు ఒక కాలిని స్వాధీనం 
చేసుకోవలెను. అందుకై పిల్లయేనుగు తిరిగే తావులలో జారుముడి 
వేసిన తోలు తాళ్ళను అక్కడక్కడ ఉంచుతారు. అది, తిరుగుతూ, 
ఆ ఉరిలో అడుగు వెయ్యగానే - ఆ సంగతి గమనించిన మనుష్యులు 
ఆ ముడిని బిగించి వేసారు. అది కొంచెం చేప్పు పెనుగులాడి, గట్టిగా 
అరిచినా - చాని తల్లి దగ్గరగా ఉన్న యెడల మె త్తపడి లొంగుతుంది, 
తర్వాత దాన్ని మెల్లమెల్లగా సాలలోకి నెట్టుకొని వస్తారు. మొం 
పట్టు పట్టిన పిల్ల యేనుగులను స్వాధినం చేసుకోడానికి కూంకీ (గురు 
వుగా వ్యవహరించే ఏనుగు) సాయపదుతుంది, అది తన తలతో పిల్ల 
యేనుగు వెనుక భాగాన్ని తోస్తూ, దాన్ని బంధనస్థానానికి తీసుకు 
వస్తుంది. ఇంత రభసా జరుగుతూ ఉన్నా, [పక్క నేవున్న దాని త ల్లి 
రప చెయ్యక చూస్తూనే ఉంటుంది. తల్లి యేనుగును బంధించకుండా 
ఉన్నప్పుడే అది ఊరక ఉంటుంది; అలాకాక, దాన్ని బంధి స్తేమాతం 
అడి తన గొలునులు తెంచుకొని, తన బిడ్డను కాపాడడానికి (ప్రయ 
త్నించి తీరుతుంది, 


bt 


పిలయేనుగు సాలలో |ప్రవేశించగా, కాలిత్రాడు విప్పకుండానే 
దానిని గొలునులతో (తిభుజకార బంధానికి కట్టి వేస్తారు. వెంటనే 
దానికి పట్టా అవీ లంచం ఇవ్వడానికి (పొరంభిన్తారు. “కాన్సీ అది 
అక్కడినుంచి తప్పించుకోవడానిక్సీ కట్టు తెంపడానికి “రెండు గంటల 


కుంజర యూధం | వ్‌ 


సేపు బాధపడుతుంది. చివరకు ఎంతో చికాకు వడి, విధిలేక మావటి 
వాడిచ్చిన అరటిపండు తీసుకుంటుంది. 


పిల్ల యేనుగును యీ విధంగా మోసగించి, స్వాధీనం చేసు 
కున్న తర్వాత, దాని తలవైని కొన్ని అడుగుల ఎత్తున = దానికి 
కాబోయే మావటి వాడు కప్పీని ఆధారం చేనుకుని ఉంటాడు. ఆ 
సాలకు చెరియొక [వక్కనూ ఇద్దరు మనుష్యులు ఆ కప్పీని స్వారీ 
నంలో ఉంచుకుంటారు. ఆ ఊజీ చేసిన సెగ చూచుకుని, చారు 
మెల్లగా అతనిని ఏనుగు తలమీదికి దింపుతారు. 


పిల్ల యేనుగు “ఛీ, లెచిపోి అనే అర్దం ఇచ్చేటట్టు గట్టిగా 
అరుస్తుంది. వెంటనే [పక్కనున్న వారు ఊజీని మీదికి లేవ నెత్తుతారు. 
తర్వాత దానికి ఒక అరటిపండు ఇచ్చి, శాంత పరిచి, మళ్లీ ఊడజీని 
కిందికి దించుతారు. ఏనుగు చికాకు పడగా వానిని లేవనెత్తి మరొక 
అరటి పండిచ్చి దానిని శాంత పరిచి, మీ ఊబీని కిందికి దింపుతారు. 
ఇలాగున చాలాసార్లు జరిగిన తర్వాత విసుగెత్తి ఏనుగు నరేలే; 
ఏం జేస్తాము? నా నెత్తివెకి ఎక్కి కూర్చోవాలని వుంశు కూర్చో” 
అనే అభి పాయం వ్యక్తం చేస్తుంది. 


తర్వాత, కప్పీకి కట్టి ఏనుగు నడుమువైకి సమంగా ఉండే 
టట్లు చూచి ఒక దుక్కును దింపుతారు, అప్పుడు కూడా అది తప్పించు 
కోవడానికి విశ్వ[పయత్నం చేసి, చాలా చికాకు పడుతుంది. కొంత 
సేపు చానికి ఆహారం ఇచ్చి బుజ్జగించిన తర్వాత విధిలేక ఆ పిల్ల 
యేనుగు దానిని మొయ్యడానికి నమ్మతిస్తుంది. 


అది ముందుకాళ్లమీద నించుని వెనకకాళ్ళు ముడుచుకొనగా, 
అక్కడివారు 'టా' (లే) అని దాన్ని లేచేటట్టుచేసి, బరువైన దుక్కను 


86 కుంజర యూధం 


దాని వీపుమీద మోపి, “హిట్‌? (కూచో) అని కూర్చో వెడతారు. 
ఇలా కొంత సేపు జరుగుతుంది. 


త ర్వాత కొంత సేపటికి = కప్పీని విడవకుండా నే ఊజీనుఖంగా 
'దాని తలకైని కూర్చుంటాడు! ఆ యేనుగు మొండిది కాకపోతే - 
ఆ సాయంకాలానికి ఉజీ చానిమీద కుదురుగా కూర్చోగలడు. 


ఈ విధంగా జరగడం సాధ్య మైనప్పుడు అది లొంగినదని చెప్ప 
వచ్చును. ఇలాగున పిల్ల యేనుగు లొంగడానికి రమారమి వన్నేండు 
గంటల కాలం పడుతుంది. మొండి వనుగులను లొంగదీనుకోవడానికి 
వెదురు కాగడాలు వ ట్టు కొని రా|తీకూడా [పయత్నించవలసి 
వుంటుంది. ఒక్కొౌక్కపుడు తెల్ల వారే వరకూ యత్ని స్తేనేగాని అది 
లొంగడం సంభవించదు. ఏమైతేనేం? బర్మావారు అట్టి పనుగులక న్నా 
ఎక్కువ మొండివారు. తమ [పయత్నం ఫలించే దాకా పట్టిన పట్టు 
విడవరు. దీని వల్ల మానవళ క్తి గజళ క్రికంచు కూడా బలీయ మైనదనీ, 
మానవుడు ఎంతకాలం పట్టినా నరే, తన పూనికను నెగ్గించుకుంటా 
డనీ వ్య _క్షమవుతున్నది. 


మరునాడు ఉదయం పిల్ల యేనుగును బయటికి తీసుకు వెళారు, 
అది, దాని కాలికి విగింపబడిన తోలు (తాళ్ళతోనే కుంటుకుంటూ 
పోతుంది, దాన్ని అక్కడ ఇరవై నాలుగు గంటల సేపు ఒక చెట్టుకు 
కట్టి ఉంచి వేస్తారు. అక్కడ ఉన్నంత సేపూ దానికి కాబోయే 
మావటీడు దాన్ని లాలించడ మో, హింసించడమో చేస్తూ లొంగ 
దీసుకోవడానికి యత్నిస్తాడు. అతడు దానిని కూర్చునేటట్టుచేసి, దాని 
తలపైకి ఎక్కి, పది నిమిషాలపాటు కూర్చుని, మళ్ళీ దిగిపోళాడు. 
ఒకొక్కప్పుడు ఐదు నుంచి పది నిమిషాల వరకూ చాన్ని కూర్చో 
"పెస్టై ఉంచుతాడు. దాన్ని లొంగదీసుకోవడానికి ఎంతో నిదానమూ, 


కుంజర యూధం వ్ర? 


శాంతమూ అవసరం. ఊజీ, కొంచెమైనా చానిఆటలను సాగనియ్యడు, 
ఈ లోపున తల్లి యేనుగును దూరంగా తీసుకుని పోతారు. పిల్లను 
విడిచిపెట్టి పోయిన ఆ తల్లి రెండు రాశులు ఆ బిడ్డకోసం అరుస్తుంది. 
ఇలా అరవడం మామూలు! అంతేకాని, పిల్లయేనుగు తనతోశే 
వుండాలనే కోరిక తల్లికి వుండదు. పిల్లకు ఆరేళ్ళు వచ్చేసరికి తల్లికి 
ఆ అభిలాష క్షీణిస్తుంది. తన పిల్ల ఎలావుందో అనే ఆతురత మాత్రం 
వుంటుంది. 


తర్వాత పిల్ల యేనుగును షికారుకు తీనుకు వెళ్ళడం జరుగు 
తుంది. అప్పుడు అది కూంకీ (పక్కనే నడిచి వెళుతుంది. తోలు (తాళ్లు 
వీటి మూపులనుంచి కడుపును చుట్టి వచ్చేటట్టు బిగించి, ఆ శెండిటి 
తాళ్ళకూ ముడి వేస్తారు. అందువల్ల పిల్ల యేనుగు తప్పించుకొని 
పారిపోలేదు, అది నిలిచి పోయినా, కూలబడినా, యీడిగిలబడినా, 
కూంకీ గట్టిగా ఒక పోటు పొడిచి చాన్ని దారికి తెస్తుంది. ఒక్కొ 
కప్పుడు తొండముతో కొట్టడమున్నూ జరుగుతుంది. 


ఒకానొకప్పుడు నా మకాములో పందొమ్మిది పిల్ల ఏనుగులు 
ఉండేవి, వాటిని చూడడానికి ఎంతో ముచ్చటగా ఉండేది. వాటి 
న్వభావం విభిన్నంగా వుండేది. దాన్ని బక్రే వాటికి వేర్వేరు పేర్లూ 
వుండినవి. వాటికి పేర్లు పెళ్లే హక్కు తర్శీతు చేసేవాడిదే! పేరు 
“పెట్టడానికి ముందు రాతి సమయాల్లో అతడూ, వాటి వాటి మావ 
టీలూ ఆ విషయమై చర్చించుకుంటారు! తరుచుగా - తర్చీతు చేసే 
టప్పుడు జరిగే నంఘటనను బట్టి "పేరు సూచించబడుతుంది. అలాటి 
సంఘటన ఒకటి నాకు బాగా జ్ఞాపకం ఉంది. 


పిల్ల యేనుగును సాలనుంచి బయటికి తెచ్చిన మూడవ రాతి 
జరిగిన సంఘటన అది! పిల్ల యేనుగు మావటినాని బనకు కొంత 


వప కుంజర యూవం 


దూరంగా చెట్టుకు కట్టబడి ఉన్నది. అప్పుడొక వెద్దపులి వెనకనుంచి 
దాని మీదికి ఉరికినది. పిల్ల యేనుగు ఆ పులిని వెనక్కు తోసివేసి 
దానిని ఎదిరిస్తూ ఇరవై నిమిషాల సేపు ఆత్మరవణ చేసుకుంది. 
ఇంతలో వెదురు కరల దీపొలతో మకాం నుంచి మనుష్యులు వచ్చి 
పులిని తరిమి వేశారు. పీతాపశాలి అయిన ఆ పిల్ల యేనుగుకు 
మర్నాడు “చ్యార్మనై న్‌" (Kyam Nine) అనే పేరు పెట్టబడింది. 
“పులికి జయింప శక్యం కానిది” అని దాని అర్థం. ఈ చేరు ఎంతో 
చక్కగా అమరింది. అది గ్మురానికి పెట్టిన *జ్ఞాక్‌ బ్యూటీ? అనే పేరు 
వంటిది, 


పిల్ల పనుగుకు పెట్టిన పేరు దాని జీవితం ఉన్నంత వరకూ 
ఉండవలసినబే! కుక్కకు దాని పేరు తెలిసినట్లు, పిల్ల యేనుగుకు 
దాని వేరు తెలియదు. వపమంయే . ఊజీలు ఏనుగులను వాటి పేర్లు 
పెట్టి పిలవరు. వాటిని గురించి యితరులు మాటలాడుకోవడానికి 
మాత మే ఏనుగుల "పేర్లు ఉపయోగపడతవి, 


పిల్ల యేనుగు పెద్దదై పందొమ్మిదేళ్ళ వయన్సుది అయ్యే 
య OM 
వరకూ తర్చీతులో వుంటుంది. 


ఎనిమిదేళ్ళ వయస్సు వచ్చేనరికి అవి, ఐరోపీయుడై న అధికారి 
చేసే అడవి [పయాణాల్లో అతని వెంట సామానులు మోన్తూ తిరుగు 
శాయి. ఆ విధంగానే అవి వంట పాతలూ, పడక వస్తువులూ 
మొదశైన సామానులు మోస్తూ కొండలు ఎక్కడానికీ, నదుల్లో దిగి 
పియాణం చెయ్యడానికీ అలవాటు పడతాయి. బనలలో ఉన్నప్పుడు 
అవి ఊరికే ఉండక ఉపయోగకరాలైన కొత్త పనులను కొన్నిటిని 
నేర్చుకుంటాయి, వంట చెరకుగా ఉపయోగించడానికి చెట్టుకొమ్మలను 
తొండాలతో పట్టుకుని మకాము చేరుస్తాయి. తమ గొలును వెదురు 


కుంజర యూధం 99 


పొదలో చిక్కుపడితే నేర్పుతో విడిపించు కొంటాయి. ఈ విధంగా 
చిల్లర పనులు చేస్తూ, తిరుగుతూ పందొమ్మిదేళ్ళ వయస్సు వచ్చాక 


పనిచేసే ఏనుగులతో కలిసి కలపను ఈడ్చుకొని పోయే వనిని పారం 


సాయి, 


Hm £8 


తర్చీతు పా9రంభ మైన తొలి సంవత్సరాలలో పిల్ల యేనుగు 
తన కయే ఖర్చునూ, తన మావటివాని జీతం సొమ్మునూ సంపాదించ 
లేదు, కాని, ఆ నమయంలో నేర్చుకోవలసిన వన్నీ నేర్చుకుంటుంది, 
పందొమ్మిదేళ్ళు నింజేటప్పటికి బరువైన పనులు చెయ్యడానికి తగిన 
థ్‌ క్రి సామర్థ్యాలు దానికి కలుగుతాయి. 
పందొమ్మిది, ఇరవై యేళ్ళు వచ్చే సరికి దానికి అయిన 
మొత్తం వెయ్యి పౌనులు, దాని పోషణకైన ఖర్చు, తర్చిశు ఖర్చు, 
బీకిచ్చే జీతము - కలపగా ఇంత మొత్తం అవ్వుతుంది. ఒక వేళ 
పిల్ల యేనుగు బియ్యపు వర్తకానికి ఉపయోగించినా - ఎక్కువ 
సంపొదించ లేదు, చిన్న వయన్సులో - చాని సంపాదనను ఎక్కువ 
చెయ్యాలని భావించడం - ప్రయత్నించడం మంచి పద్ధతి కాదు, 
చిన్న వయస్సులో ఎక్కువ బరువులు దానివైని వేసి బాధ వెడితే 
దాని భవివ్యత్తు యావత్తునకూ వోని కలగక మానదు. 


మొత్తంవైని యేనుగు, చాని ఇరవై య్యోయేడు మొదలు 
కొని, ఏబై అయిదేళ్ళ వయన్సు వరకూ బాగుగా పని చెయ్యగలదు. 
ఈ ముప్పయి అయిదెళ్ళకూ - అన్ని ఖర్చులూ కలిపి ఏనుగుకు మరి 
వదిపాను వందల పొనులు ఖర్చు అవుతుంది. 


ఏనుగులు సంవత్సరంలో తొమ్మిది నెలలు పనిచేసి మూడు నెలలు 
విశాంతి తీసుకొంటాయి. దేవావరిసీతిని బటీ, కాలపరిసితిని బటీ కూడా 
థి లు థి చు 


40 కుంజర యూధం 


దానికి వి|శాంతి అవసర మే! జూను మొదలుకొని ఫిబవరి చివరివరకూ 
పనిచేసే నెలలు. మార్చి, విల్‌ , మే నెలలు మూడూ ఎండాకాలం 
కావడం వల్ల ఏనుగులు అప్పుడు పని చెయ్య లేవు. ఆ కాలంలో 
వాటికి తినడానికి తిండీ, తాగడానికి నీరూ దొరకడమే కస్టం! 


నెలలో ప దైనిమిదిరోజులే అవి పనిచేస్తాయి. తక్కిన వ న్నెండూ 
సెలవు రోజులు. రోజుకు ఎనిమిది గంటల విధంగా మూడు రోజులు 
వని వెసి తర్వాత రెండు రోజులు వి శాంతి స్వీకరిసాయి. ఈ విధంగా 
పడాదికి 162 రోజులు - ఇంచు మించు 1,800 గంటలు అవి పని 
చేస్తాయి. నూరు టన్నుల కలపను కొండలనుంచి [పవాహా తీరానికి 
చేరుస్తాయి. అవి యిలా కష్టపడితేనే తప్ప కేకు కలప మిల్లులకు 
చేరడం సాధ్యం కాదు, 


ది 


ఇరవై అయి దేండ్ల వయస్సు వచ్చేటప్పటికి బాగుగా తర్చీతు 
పొందిన ఏనుగు ఆజ్ఞలకు సనంబంధించిన--- ఇరవై నాలుగు పదా 
లను అర్ధం చేనుకుంటుంది. మావటిీని సం జ్ఞైలను గ్రహిస్తుంది; అడిగి 
నప్పుడు ఐదు వస్తువులను నేలమీదనుంచి తీసి అందిస్తుంది. అంశే- 
“డా ను ((క్తిని), “కూన్‌”ను (గొడ్డలిని, కాలిలంకెను, గొలుసును, 
కరను - తొండంతో తీసి ఊజీకి అందిస్తుంది. ఒకసారి, ఒక యేనుగు 


కిందపడిన వేణువునూ, కాలుతున్న పొడుగాటి చుట్టనూకూడా అందిం 
చడం చూచాను, 


' అది పరైనా దుక్కకు కట్టిన గొలుసును గట్టిగా విగించనూ 
గలదు; వదులు చెయ్యనూ గలదు* మనం చేతులతో చేసినశ్లు అది 


కుంజర యూధం 41 


తొండంతో ఆ పనులను చేన్తుంది, అది తక్కిన జంతువులవ లె యం[తం 
మాదిరిగా కాకుండా (గ్రహించి పనిచేస్తుంది. ఎప్పుడూ పదో నేర్చు 
కుంటూ = ఆలోచిస్తూ వుంటుంది; అది గొల్ల వాని కుక్కుకం శునూ 
కూడా ఎంతో తెలివితేటలు గలది. 


“ఏనుగుకు మరుపు ఉండము అని అంటారు. ఆ విషయంలో 
నాకు నమ్మకంలేదు. ఏదైనా విషయం జ్ఞాపకం వుండాలని అదె 
కోరితే, తొండంతో ముడి వేసుకున్న దేమో నన్నట్లు అనిపిస్తుంది మను 
మ్యులు బట్టకొంగు ముడి వేసుకున్నట్లు! ఇది ఆశ్చర్యకరం ! అది న్‌ 
చిన్నచిన్న పనులు, కస్టాలు కలిగినప్పుడు అకస్మాత్తుగా ఆ చిక్కు 
అను సరిచేసే తెలివితేటలను వ్య క్షం చేస్తాయి. చానికి శరీరంమీద 
ఎక్కడైనా దురద కలిగినదనుకోండి. ఆ భాగం దాని తొండానికి 
అందనప్పుడు ఒక పొడుగాటి కరను తొండంతో తీసుకుని దానితో 
ఆ భాగాన్ని గోకుకొంటుంది. కాని ఆ భాగంతో చెట్టును రాయదు, 
ఆ కరకు ఆ భాగం అందకపోతే, దాన్ని పడవేసి పొడుగాటి మరొక 
కరను తీసుకుంటుంది. పృదైనా తీగ చెట్టును గట్టిగా అంటిపెట్టు 
కునివుంశు - ఎంతో నేర్పుతో దాన్ని విప్పివేస్తుంది. మనుష్యుడు 
తన శెండు చేతులనూ ఉపయోగించినా అంత నులభంగానూ, నేర్చు 
గానూ విప్ప లేడు. 


అది సాయంకాలం ! ఎగువ టాన్‌ గ్‌డ్విన్‌ నదికి వెల్లువ వచ్చింది. 
ఎగువనుంచి, ఒక దానిని ఒకటి రాసుకుంటూ కొట్టుకొని వస్తున్న 
దుంగల చప్పుడు బాగా వినబడుతున్నది. నా బసకు కొంత దిగువగా 
ఉన్న ఏటిగట్టు రాతిది; న్మిటంగా.- పన్నెండునుంచి పదిహేను అడు 
గుల ఎత్తు ఉంటుంది, రమారమీ ఏళ్లే గజాల దూరంగా అవతలి.వై పున 
వుండే గట్టు మట్టిపొరల పేర్చుళో నిర్మితమైనది. [పవాహం అంత 


49 కుంజర యూధం. 


కంతకు అధికమౌతున్నది. అప్పుడే సందె చీకటి (ప్రారంభ మెంది. 
(పవాహం'యొక్కు వడిని పరిశీలించడానికి నేను ఏటివై పు వెళ్లాను, 


హఠాత్తుగా నాకు గొప్ప భయాన్ని నూచించే వనుగు ఘీం 
కారం వినబడినది. పోయి చూచాను, ఎదుటివై పు గట్టుమీద ముగ్గురు. 
నలుగురు మనుష్యులు చాలా ఆందోళనతో క అటూ తిరుగు 
తున్నారు. ఏదో (ప్రమాదం జరిగిందని [గహించి గట్టుఅంచుకు పరు 
'గెత్తి వెళ్లాను. “మా స్వ Ma Shwe - బంగారు) పనుగు తన 
మూడు నెలల బిడ్డఓఠోకూడా (ప్రవాహంలో చిక్కుకొని [ప్రమాద 
స్థితిలో ఉన్నది. నీరు ఆరడుగులకు పైగా ఉన్నందున ఆ యేనుగు: 
మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నది. చాలా అపాయకరమైన స్థీతి అది ! 
పిల్లయేనుగు భయంతో అరుస్తూ జెండువలె తేలిపోతూ ఉన్నది. తల్లి 
యేనుగు స్వశక్తిని పూర్తిగా ఉపయోగించి అధికమవుతూ వున్న 
(ప్రవావోన్ని ఎదిరిస్తూ, తన బిడ్డను శరీరానికి బాగా అదుముకుని ఒడ్డు 
చేరాలని యత్నిస్తూ వున్నది. ఏ కణంలో నెనా ee వడికి 
- పిల్లయేనుగు కొట్టుకొనిపోవచ్చు ! కాని, తల్లియేనుగు డను 
తొండంతో పట్టుకొని, యావచ్చ క్తినీ ఉపయోగించి అపాయం కలగ 
కుండా చేసింది. 


(ప్రవాహం అంతకంతకు పాచ్చవుతూ వున్నది. రెండడుగుల. 
[ప్రవాహం హళఠాత్తుగా రాగా, దాని వడికి పిల్లయేనుగు కొట్టుకు 
పోయింది. కాని తల్లి యేనుగు దాని వెనకచేపోయి, యాళ్ల aan 
దూరాన దానిని పట్టుకొని నేనున్నవై పు ఒడ్డుకు వచ్చింది, తన బిడ్డను 
పట్టుకో వడానికి ముందు ఒకప్పుడు మునుగుతూ, మరొకప్పుడు శేలుతూ 
నానావస్థలూ. పడింది. ఎంత [శమపడినా, బిడ్డను విడవలేదు. అది. 
దాని బిడ్డను తలతోటీ, తొండంతోటిీ పట్టుకొని రాతిమయ మైన ఒడ్డుకు 


కుంజర యూధం 4 


C9 


అంటి పెట్టుకున్నట్టు ఆనించింది. కాని, ఆ పిల్లయెనుగును అక్కడ 
వుంచడానికి అవకాశంలేదు, అక్కడి అయిదడుగుల ఎత్తున, ఆ పిల్ల 
యేనుగు ముడుచుకొని నిలవడానికి మాతం వీలుగా చిన్నచోటు 
ఉన్నది. తల్లియేనుగు తన శక్తినంతా వినియోగించి, తొండంతో 
తన బిడ్డను మీదికిఎత్తి, ఆ స్థలంలో ఉంచింది. ఈ విధంగా తన 
యత్నాన్ని నఫలం చేనుకుని వెనక్కు వచ్చి మళ్లీ [పవాహంలో 
పడింది, తానుకూడా ఆ వెల్లువలో బెండువలె తేలిపోయింది, ఇప్పుడు 
తన [పాణాన్ని కాపాడుకొనుటకు యత్నించాలని దానికి తెలునును, 
అది, తన బిడ్డను ఉంచిన స్థలంనుంచి రమారమి మూడువందల గజాల 
దూరం కొట్టుకుపోయింది. తర్వాత కొంచెం దూరంలోనే ఇరుకైన 
మార్గంనుంచి నది [పవహిస్తుంది. ఆ యిరుకులో వడికే, మరి [బతికే 
ఆశలేదు. ఈ సంగతి తల్లి యేనుగుకున్నూ తెలునును ! ఒక్క అనుకూల 
మార్గం మాతం లేకపోలేదు, “మా స్వే' కూ, ఆ నందుకు మధ్యలో- 
సులభంగా అవతలి ఒడ్డు చేరే స్థలం ఒకటి ఉన్నది. ఆ స్థలం దానికి 
'తెలునును. అది ఆవిధంగా అవతలి ఒడ్డు చేరుతుందని నా నిశ్చయం ! 
నేను అనుకున్న ప్పై జరిగింది. 


పిల్ల యేనుగు ఏమి అవుతుందో అనె విచార మే నన్ను బాధించి 
నది. అక్కడ, అది పాదాలు ఉంచుకోడానికి మాత్రం సరిపోయేచోట, 
వణికిపోతూ, భయపడుతూ, కాళ్లు ముడుచుకొని నిలిచి ఉన్నది. ఆ 
గట్టుకు అంటి పెట్టుకొని వుండకపోతే అక్కడ ఉండడం సాధ్యపడదు. 


నేను అది వున్నచోటుకు ఎనిమిదడగుల ఎత్తున వున్నాను, 
“దానికి ఏం చెయ్యాలా * అని నేను ఆలోచిస్తూ వుండగానే, నమంగా 
ఎదటివై పు గట్టుమీద ఉన్న “మామే (గుమతో అరచిన అరపు విని 
పించింది. ఆతల్లియేనుగు నదిని దాటి, గక్టెక్కి; ఎంతో వేగంగా 


44 కుంజర యూధం 


అక్కడికి వచ్చింది! ఆ అరపువిన్న పిల్హయేనుగుకు పా9ణాలు లేచి 
వచ్చాయి ! అది యెంతో ఆనందంతో తిరిగి అరచి, తల్లికి సమాధానం 
ఇచ్చింది. 

మోకులనూ, వాటినీ ఉపయోగించి, ఆ విల్లయేనుగును 
అక్కడినుంచి సురథితస్థలానికి చేర్చడం ఎలాగా ? అని పరిపరివిధాల 
ఆలోచిస్తున్న నాకు పిల్లకు ఎదురుగా అవతలి గట్టుమీద తల్లి కాన 
రాగానే _ ఆ ఆలోచనలన్నీ మాయమయ్యాయి. బిడ్డను చూచిన 
వెంటనే, తల్లి పిలిచిన పిలుపు, అపరిమితానంచాన్ని వెల్లడించింది. బిడ్డ 
చెక్కుచెదరకుండా తాను వుంచిన చోటనే అదేస్థితిలో కనబడడం ఎంతో 
నంతృప్రిని కలిగించి వుండాలి. 


చీకటి ఎక్కువైనది* [ప్రవాహంలో కొట్టుకొని వస్తున్న 
దుంగలు ఒకచాని నొకటి రాసుకొని చేస్తున్న ధ్వనిమా(త్రం వినబడు 
తున్నది, నంతత ధారగా వర్షం పడుతూనే ఉన్నది. వరద అంతకంతకు 
హెచ్చుతునే వున్నది. తల్లీ, పిల్లా ఒకరినొకరు చూస్తూ అలాగే 
ఉన్నారు. ముందు వమి జరుగుతుందో అని. ఎదురు చూడడం తప్ప 
మనం ఇప్పట్లో ఏమీ చెయ్యలేమని నిశ్చయించుకున్నాను. రాతి) 
పరుండడానికి ముందు రెండుసార్లు ఒడ్డుకువచ్చి టార్చిలై టు వేసి పిల్ల 
యేనుగు అదేవిధంగా వుండడం చూచాను. తరచుగా వచ్చి చూస్తే 
కలిగే ప్ర యోజనం చికాకు కలిగించడం తప్ప మరేమీ వుండదని 
తలచి, వెళ్లిపొయ్యాను. తెల్లవారుజామున వచ్చి చూడగా, తల్లీ, 
విల్లా _ రెండు ఏనుగులూ అవతలి ఒడ్డున కానవచ్చాయి. నదిని చూ స్తే 
అడుగులోతుకంచు ఎక్కువ నీరులేదు. అదిన్నీ బురదనీరు ! తల్లి, తన 
విడ్డను ఎలా తీనుకున్నది మకాములో ఎవ్వరూ చూడలేదు. ప్రవాహం 
తగ్గాక, అది వటిలోంచి అక్కడికి వచ్చి జా(గత్తగా బిడ్డను దింపిః 
అవతలిగట్టుకు తీసుకొని వెళ్లి వుండాలి ! 


కుంజర యూధం 45 


ఐదేళ్లతర్వాత - పేరుపెనేటప్పుడు పిల్లయేనుగుకు 'నా-యే- 
యా” (Na-ye-yee= Laughing water - “జలవోసిని) అనే నామ 
కరణం చెయ్యబడింది. 


జపానీయులు బర్మావె పడగా, వాళ్లనుంచి తిరిగి స్వాధీనం 
చేనుకునేవరకూ బర్మాలో ఏనుగుల శస్త్రచికిత్స పాతపద్దతులలోనూ- 
అనాదికాలపు పద్ధతులలోనూ జరిగేది, యుర్ధానికి కొంచెం ముందున- 
నొప్పి తెలియకుండా చేసే మందులను ఉపయోగించే చికిత్స [పారంభ 
'మెనది. 


ఏనుగు గుం డెలమీది [వణానికి చికిత్స చేసేటప్పుడు దాని దవు 
డల [కిందనూ, దంతాల్మకిందనూ దూరి పనిచెయ్యాలి. ఇందుకు ఎంతో 
ఠెర్యమూ, నమ్మకమూ ఉండాలి. అప్పుడు ఎడమచేతితో పది అంగు 
ళాల పొడుగూ, నాలుగు అంగుళాల వెడల్పూగల కత్తినీ, కుడిచేతో 
ఆరుపౌనులు బరువుకల కొయ్యగూటాన్నీ ధరించి వుండాలి. కత్తితో 
పుండును కోసేటప్పుడు ఏనుగును తల ఎత్తాలని అడగాలి. క శ్రీని 
పిడివరకూ [(వణంమీద నరిగావుంచి కర గూటాంతో ఒక్క దెబ్బకు 
అది దిగిపోయేటట్లు చూడాలి. రెండోసారి [పయత్నించకూడదు. 
[ప్రయత్ని స్తై అది (బహ్మాండంగా ఘీంకరిస్తుంది. అలా యత్నించడం 
దానికి ఇష్టంగా ఉండదు. పుండుకోత స|కమంగానూ, శీ ఘంగానూ 
జరిపి, దాని[పక్కకు తప్పుకొన్న యెడల = పదినిమిషాలకు తర్వాత 
మళ్లీ దగ్గరకు కానిస్తుంది. అప్పుడు [వణాన్ని చేతులతో కు భపరచి, 
మందునీటిని పిచికారుకొట్టవచ్చు. వీపుమీది [వణాఆకుకూడా యీ 
మాదిరిగానే చికిత్స చెయ్యాలి. దాన్ని కూర్చో పెళ్లే అప్పుడు చికిత్స 
చెయ్యవలసి వుంటుంది. ఇలాటి వై ద్యాలు తమ మంచికే చెయ్య బడు 
తున్న వని ఏనుగులకు బాగా శతెలునును. అందుచేత అవి చికిత్సానమ 


46 కుంజర యూధం 


యంలో ఎంత చాధనయినా శాంతంగా నహిసాయి. చికిత్సకుడు, 
తాను చక్కగా వైద్యం చెయ్యగలన నే నమ్మకంతోవుండి, న్వధ 
రాన్ని నిర్వ ర్తించినప్పు జే అవి ఓర్చు వహించి వుంటాయి. తక్కిన 
జంతువులకం ళు ఏనుగులు నులభంగా ఇతరుల సంగశులను [(గహిన్తాయి. 
వాటికి ఏమా(తం సందేహం కలిగినా - చికిత్సకుడు తన సాధన సామ 
(గిని మరొకనికి అప్పగించి తప్పుకోవడమే మేలైన పని, 


తమ పిల్లలను పులులనుంచి కాపాడుకొ నేటప్పుడు తల్లి యును 
గులు “పెద్ద చెబ్బలను తినడం పరిపాటి, అట్టి గాయాలను మానడం 
చాలా కష్టం! ఎంత గొప్పమందులై నాా అ గాయాలమీద వని 
చెయ్యవు. 


ఏనుగులకు వచ్చే జబ్బులను కుదర్చడానికి బర్మీయులు రకర "కాల 
చికిత్సలు చేస్తారు. వాటిలో కొన్ని మూలికావైద్యాలు; కొన్ని 
మం|తతం|తాలు, వాటిలో కొన్ని [పమాదకరాలు ఉన్నందున, ఆ 
పద్ధతులు కొన్ని నిషేధించబడినవి. ఇంకా నిేధించవలసి ఉన్నది. 
పులులవల్ల కలిగే గాయాలలో చక్కెరను కూరే పద్ధతి బర్మీయులలో 
సం[పదాయసిద్ధంగా వస్తున్నది, ఈ పద్దతి మరెక్కడా ఉన్నట్టు నే 
నెరగను, బాగా కు శ్లిపోయిన కురుపులను మాన్చడానికి వారు కొన్ని 
పురుగులను ఉపయోగించే పద్దతి చాలా శతాబ్దాలుగా ఉన్నది, ఈ 


కాలపు శన్ర్ర చికిత్సలో ఈ పద్ధతి అంతటా అవలంబింపబడుతూ 
ఉన్నది, . 


శస్త్ర చికిత్సృతోపాటు వనుగులకు మందుమాకు లియ్యడమూ 
అవనర మే. కాని మందుల అవసరం లేకుండా వాటిని మంచి ఆరోగ్య 
స్టీతీలో వుంచఢం మేలయిన వని, చానికి ఒక్కొక్కుచాని అవనరా 
అనూ ఛాగుగా తెలుసుకోవలసి ఉన్నది. ఏనుగు నెమరు వెయ్యదు. 


కుంజర యూధం 47 


దానికి ఒకశు జీర్ణకోశం ఉన్నది. దానికి దినమునకు ఆరువందల 
పౌనుల తాజాతిండి కావాలి. అజీర్ణరోగం దానికి సులభంగా రావచ్చు. 
ఆరోగ్యంగా వుండడానికి, ఆహారంలో కొంత మార్పుకావాలి. చాని 
కోనం ఎంతో |శ్రమపడవలసి వుంటుంది. ఒక ఉదాహరణం చూడండి, 
ఒక యేనుగు పనిచేస్తున్న స్థలంలో వెదురు తప్ప మళేమీ దొరకదని 
అనుకుందాం, చానికి మరోరకం తిండికావాలంెపే అధమం ఎనిమిది 
మెళు వెకళాలి, ఇది ఒకనాటి [శ్రమ కాదు. (పతిదినమూ వగలలా 
రగా op) ap) 
చచ్చీ, చెడి పనిచేసి రాతి? యింతదూరమూ పోయి మేసి, తిరిగి 
ఉదయావికి వచ్చి పనిచెయ్యడం సామాన్యంకాదు. ఇలా చేస్తూవుంపే, 
మూడువారాల్లో అది తీణిస్తుంది. అది సరియైన స్థితికి రావడానికి 
మూడు నెలలు పడుతుంది. ఎంతో అనుభవం ఉన్న వాడుతప్ప మరొ 
కడు ఈ స్థితిని కనివెట్టలేడు గజపరీజాసమయంలో “నీకు ఏనుగు 
అన్నింటి. పేర్లూ తెలుసునా +” అనే (ప్రశ్న వేస్తే, బుద్ధిమంతుడు 
“వాటన్నిటిపేర్టు మా(త్రమేకాదు; వాటి జీర్లశ క్రిని గురించిన్నీ 
0౧9 59 లాలి 
'ఇలునసును అని సమాధాన మిసాడు. 


పనుగుల మందను విభజించి, వడెసింటిని ఒక్కౌాక్కా జట్టుగా 
చేస్తి వేర్వేరు మకాములకు వంవడంకూడా వాటి అనారోగ్యానికి 
దారితీస్తుంది. ఆయా స్థలాలకూ, వాటివాటికి ఇష్టమైన తిండికి 
తగిన విధంగా ఏనుగుల మందను జట్టుగా విడతియ్యాలి. వాటి అవస 
రాలను గమనించాలి, స్థలం రాతినేల అయినదీ, మరొక విధంగా 
వున్నదీ, బురదనేలగా ఉన్నది, పొరపొరలుగా ఉన్నదీ చూచి, తగిన 
విధంగానే జట్టును నిర్ణయించాలి. కొన్ని యేనుగులు పెద్దపెద్ద దూలా 
లను పట్టుకోగలవు. కొన్ని చిన్న దుంగలనే మొయ్యగలవు, అందు 
వల్లి = వాటివాటి శ క్రిని గమనించి పనులను నిర్ణయించాలి, 


48 కుంజర యూధం 


మన పాదాలవ లనే ఏనుగుల పాదాలుకూడా వేర్వేరు ఆకృతుల 
లోనూ, వివిధ పరిమాణాలలోనూ వుండును. వాటి ముందుకాళ్లకు 
అయిచేసి వేలిగోళ్లూ, వెనక కాళ్లకు నాలుగేసి వేలిగోళ్లూ ఉంటవి, 
ఈ పొదాలనుబట్టి కూడా వాటికి తగిన [పదేశాన్ని నిర్ణయించాలి. 
చక్కని ఆకారంగల పాదాలున్నవీ, దళంగా చీలమండలున్నవీ 
మాత మే జురదలో వని చెయ్యగలవు, 


అవి చేసే పనివిమయమై (స్త్రీ, పురుష భేదాన్నికూడా 
పొటించడం ఎంతో ముఖ్యం. బురద నేలలు ఎక్కువగా ఉన్న [ప్రదేశం 
లోనూ, కలవ ఎక్కువగా లభించే అడవులలోనూ ఆడపనుగులకం ళు 
మగయేనుగులే జాగా పని చెయ్యగలవు, “వోర్‌ ' చేసే ఏనుగులు 
(Htoking elephants) (ప్రత్యేకమైనవి. దూలాలను చెట్టుకొట్టిన 
స్థలంనుంచి యీడ్చడానికి తగిన మార్గానికి అవి మాత మే తీనుకుని 
స నరికిన చెట్టు ఒకప్పుడు క్‌ ప్‌ నాలుగు వందల అడుగుల 
అడుగున కొండల సందులో పడిపోవచ్చును. గొప్ప శళ_క్తిగల ఆయెను 
గులే తమ దంతాలతో చాన్ని “హ్లోకొ? చేసి అంశు వెశెత్తి (ఆచెట్టు 
దుంగలుగా కొట్టబడిన తర్వాతనే) సరిమైన దారికి తీసుకు వస్తాయి. 
అట్టి పనిని అవి మాత్రమే చెయ్యగలవు. 


అ 


, ఉత్తర _ అండమాన్‌ ద్వీపములలో వుండే అడవులను పరి 
శోధించడానికి 1981 లో బక పరిశోధకుల జట్టు పంపబడింది. అదృష్ట 
వశాత్తు నేనుకూడా ఆ జట్టులో ఒకడనై. ఉంటిని, నేనుకాక్క మరి 
ముగ్గురు ఉద్యోగులు ఆ జట్టులో వున్నారు. మాకు వనిపాటులు 
చేసేందుకు, అక్కడ శిత అనుభవిస్తున్న నలై ఎనమండుగురు అప 





y' గ్‌ గ్‌ 
ee nd, 
hi గ 
Bee 

iy 


Sy ps న. లర 2 ny bay abr 
thoy ores nen hear aia ei dm fas 


న oy స్టాకయటలూ aie Sota 
శి Cea i gs 3 wy గ pn Sl JS 
ఖ్‌ క baie Wess | 


న 
a 
5 
ఏ 
5 
గ్ర 
స 
1 
hh 
గ్‌ 
ధి 
2 
స్త 


ఏనుగు 





‘Re ORONO GBS COME ఆంద్ర 





విడి వీనుగులు ఉను దొంగిలించుట, 





pre a 
res pn 
Hoe chlo 

అ DIE tn, 


ల 
న! 





సాన్‌ 


స. 
సఖ 


స 


|) 
a 
ఇ 


పగ! ర్‌. 
My న్న * 
MAE ల 
i 
ty 


9 శ్‌ ట్ట సై స క్ష్‌ 
జ గ్గ స్స గ 
a Cees 
WR ea 
EMT TN wd స wd PRR si ర, 


+! వ ౯ 
మలో 
ర్ట ye 


r (= 





VE 
గ్‌ ప్ల గ్‌ క 
స ట్ల 5 గన 
శ క 


గ్‌ స. 
స aie DE ర. | Try 
3 a hr the 
: 


wae Re 


le 









“ 


er at 


రెండు పనుగులు నెట్టుటకు, మరొకటి లోసీటపి. 





మగ ఏనుగు దుంగను నెట్టుట. 












Yd wy 
Sad సట 


a 


స 


చూ 





సస ‘St 
ళ్‌ టో కీ 


తన్ని 
షో gy 


Ye 
WV 


ax 
SUE 


వ 


ఖీ 


(| 
yh 
గ్‌! సా, 
Ny dN 


is 
న ఆ 






ల SN 
Ae, సు 
ం' స్త మ 


గ వాలి, 
వి 
Sen 
sa: 
షై 
శె 











కళ కట్ల 
pr TN 
న త్మ 
11 
4, | 
గ 
ళం 
క. 
కట గ 
టయ | 
ల Ty ttt 
by RO 
[a 
MRE 
Fn ఖీ 
Fay 


కుంజర యూధం 49 


రాధులు నియమింపబడ్డారు. అక్కడవుండే తరుగుల్మాదులూ, గడ్డీ - 
వనుగులు - మరొకదాని పైని ఆధారవడకుండా - మేసి పనిపాటులు 
చెయ్యగలవో లేవో పరిశీలించడం నేను చెయ్యవలసిన వనులలో 
ఒకటి. బర్మా అడవులలో ఏనుగుల పోషణకు తగిన ఆవోరం ఉన్నది. 
ఈ అడవులుకూడా అలాంటివగునో, కాదో తెలునుకోవాలి. ఈ వరి 
శీలన ఘన కార్యమనే చెప్పాలి. ఈ పరిళోధనలో దిగడానికి ముందు 
బర్మాలో ఏనుగులు ఎలాటి మొక్కలను మేస్తాయో శెలునుకో చాలి, 
చానికోనం నేను మూడు రాత్రులూ, మూడు పగళ్లూ ఒక ఏనుగు 
వెనకనే వుంటూ, అది మేస్తున్నపుడు గమనిన్తూ, అది మేసే మొక్కుల 
మచ్చులను సంపాదించాను. నేను ఈ రీతిగా నలభై ఎనిమిది సాధారణ 
మైన మొక్కల మచ్చులు నం[గహించాను. అరుదుగావుండే వాటిని 
విడిచి పెట్టాను. 


నేనీవిధంగా పరిళోధన చేస్తున్నప్పుడు బర్మా బందిపోటు దొంగ 
లను గురించి చాలా విషయాలు తెలునుకున్నాను. వారిని గురించిన 
నా వూవహాలూ, బర్మాలోని నొ అనుభవాలూ సరిమయైనవే అని బాగా 
బోధపడింది. మావెంట వుండే నలభై ఎనమండుగురూ ద్విపాంతర 
శిత విధించబడినవాశే ! మేమక్కడ తిరిగిన నాలుగు నెలలూ చాశ్లే 
మాకు కావలసిన పనిపొటులు చేసేవారు! 


నేను “బ్లేర్‌ కేవువట్టణంలో వారినందరినీ కూడదీనుకుని వారితో 
ఉత్తర ద్వీపాలకు బయలుదేరాను. వాళ్లనాయకుడు “న్లామోః 
(Nea Moh) అనే బర్భీయుడు ! అతని మీసాలు భాగా నెరిసీ “మండ 
రిన్‌ (Mandarin -ఒక చీనా అధికారి) మీసాలవళె గడ్డం[ కిందచా కా 
వేలాడుతూ ఉన్న వి. 

“శామో' తన్నుగురించి నాకు వివరంగా తెలిపొడు . “అతడు 
ఇర వె యేళ్ల యువకుడుగా వున్నప్పుడే ఒక బందిపోటు దొంగల 


ద 


4 


50 కుంజర యూధం 


ముఠాలో చేరాడు, వాళ్లజట్టులో ఎనమండుగురుండేవాదు.' బర్మా. 
నయాం సరిహద్దులో, వాళ్లొక కంచరగాడిదల విడారును అడ్డగించారు, 
జట్టుచారులదగ్గర ఒక్క_"కే ఒక్క తుపాకి ఉండినది. తుపాకితో ఎవరినీ 
కాల్చి చంపాలనే అభిిపాయం జట్టులో ఎవరికీలేదు. ఆ గాడిదలను 
బెదరకొట్టడానికి "రెండుసార్లు దాన్ని చేల్వాలని ముందే అనుకున్నారు 
వాళ్లు. అయితేనేం? అనుకున్నట్లు జరుగలేదు. కంచరగాడిదలను 
తోలేవాడు కొట్టిన క్తి దెబ్బను తప్పించుకోడానికి, వాళ్ల జట్టునాయ 
కుడు తుపాకిని పేల్చి వానిని చంపి వేశాడు. 


విడారులోని జనం ఊరుకోలేదు. ఒకని క త్తిచెబ్బ గట్టిగా 


నావ ' కాలికితగిలీ, అతడు పట్టుబడ్డాడు. కాల్చడానికి పనికివచ్చే 
తుపొకిగుళ్లు అతనిదగ్గరే వుండడంవల్ల, అతడే హత్య చేసినట్లు రుజు 
వైనది* అతడు యీ విషయాన్ని - జననంచార శూన్య మై-హిందూ 
మవోసము[దంలోనున్న ఒక ద్వీపంమధ్యను మకాంచేసి, రాతి చలి 
కాచుకుంటూ వున్నప్పుడు చెప్పాడు. అతనికి ఇరవై అయిదేళ్ల శిక్ష 
పడ్డది, ఆయేడే పూర్తవుతుంది. విడుదల పొందాక అతడు నాతో 
బర్మ్భాలోని ఎగువ చిండ్విన్‌ |పాంశతానికి వచ్చాడు, కాని, 'శాను శిక్ష 
అనుభవించిన ద్వీపాలమీదా, సము[దంమీదా మోజువడి, తిరిగి అక్క 
డికే వెళ్లిపోయాడు. 


అండమానులకు వెళ్ళడానికి పూర్వమే నాకు చాలా మంది 
బందిపోటు దొంగలను గురించి తెలునును, ఒక్కొక్కుపుడు నిజంగా 
వాళ్ళు అట్టి వాళ్ళే అని అనుకున్నా, ఒక్కొక్కప్పుడు ఆ నంగతిని 
గమనించకుండా, వాళ్ళమీద నమ్మకం వుంచి, పనులను అప్పగించే 
వాడను! కాని మొత్తం మీద = న్యాయరవణకు బాహ్య లైన 
వారిలో బర్మా దేశపు బందిపోటు దొంగ _ రాబిన్‌ హుధడ్డు వలెనే = 


కుంజర యూధం న్‌1 


తగు మనుష్యుడుగా చేరు (పతిప్టలు సంపాదించాడు. అతనికి నేర్పు 
ఎక్కువ. తమాషాగా _ నిర్జీతమైన వద్ధతిలో తన పనిని సాగిస్తాడు. 
వీలయినంత వరకూ తన వని వల్ల ఇతరులకు [పాణవోని కలుగకుండా 
చూసాడు, 

ఒకప్పుడు నను ఎగువ చిండ్విన్‌ పాగీంతంలోని పాంగ్‌ బ్యిన్‌ 
నుంచి కాంతి అడవులకు బయలుదేరాను. నాతో వది వనుగు 
లున్నాయి. అవి లక్ష = వెండి రూపాయలుగల పెళ్టులను మోన్తు 
న్నవి. ఒక్కొక్క పెను మున్నూరు పౌనుల బరువు కలది. నేను 
పథ్రైనిమిది రోజులు ప్రయాణం చెయ్యవలని వున్నది. [పతిదినమూ 
ఆ రొక్కపు సెళ్లులను ఏనుగుల మీదికి ఎక్కించడం, దింపడం చాలా 
కష్టమైన వనులు. వాటికి ఎంతో బలం కావాలి. నేను పాంగ్‌ బ్యిన్‌ 
నుంచి బయలు దేరిన మూడవ నాడు, నా సిబ్బందిలోని పెద్ద నా 
దగ్గరకు వచ్చి ఒక సలవో యిచ్చాడు - నేను బన చేసిన గాామం 
లోనే - ఏనుగు మాదిరిగా బలవంతుడని పేరు వడిన మనిషి వున్నా 
డనీ, అతనికి కొంత కూలి నిర్ణయించి తీనుకువ స్తే 'పెన్లైల విషయంలో 
చాలా సాయపడతాడనీ అతడు చెప్పాడు. అలాంటి వాడు ఎంతో 
అవనరమని నాకున్నూ తోచి, వెంటనే రప్పించాను. అతని చేరు 
“మాంగ్‌ న్లాప్యాా” (Maung Ngapyaw = అరటి చెట్టు). అతడు 
మంచి కండర పుష్టి కల్లి, ఎంతో ఉత్సాహవంతుడుగా కనబడ్డాడు, 
మూడేసి వందల పౌనులు బరువు గల సెళ్లైలనూ, అతడు ఏబై 
పౌనుల బరువున్న వాటివలె సుళువుగా ఎ క్తి దించేవాడు, ఈ విధంగా 
ఏనుగుల మీదికి పెళ్లైలను ఎక్కించే పని |శ్రమలేకుండా జరిగేది. అతడు 
అరవై రూపాయలు తీనుకుని, మాతో గమ్యస్థానం వరకూ రావ 
డానికి నమ్మతించాడు, అతని మీద అందరికీ మంచి నమ్మకం కలిగింది. 


అందరినీ హోసమాడుతూ వినోదాన్ని కలిగించేవాడు. మాకు మంచి 
మనిషి దొరికాడని మేము ఎంతో సంతోషించాము, 


ర్‌బి కుంజర యూధం 


అప్పటి శే వరాలు [పొరంభమయాయి. అందువల ఆ [ప్రయా 
0౫ ౧ 

ణంలో ఎంతో కష్టపడవలని వచ్చింది. చివరకు సురతితంగా, నా 

అడవి మకామైన "కాంతిని చేరగలిగాము. అక్కడ డస్సు దాచే 

ఇనుపవెళ్లై ఉన్నది. అక్కడ చేరగానే నేను - నూశేసి రూపాయలు 
re ల ప్త అం గో 3 

ఒకొక్క బి ట్లంగా పొట్లాలు కట్టించి ఆ పై భద్రంగా 

ఉంచాను ఆ పొట్లాలు కట్టడంలో“న్లాపా' నాకెంతో సాయవనడ్డాడు, 
లొ లయ ౧ (ఏ 

పొట్లాలు, నరిగా లెక్కించి, వరీకచేసి, ఆ యినువ పెఘైలో "పెట్టి 

౧౧ | ర రు 

తాళాలు వేసే వరకూ నా మనస్సు కుదట పడలేదు. 


అప్పుడు సాయంకాలం ఆరు గంటలయి వుంటుంది. నేను 
మకాము విడిచి పెట్టిన దగ్గర్నుంచి అప్పటి వరకూ వచ్చిన తపాలును 
వార్తాహారులు తెచ్చారు. నేను స్నానంచేసి వాటిని చూడదలచాను, 
స్నానానంతరం నా కుటీరం యొక్క వరండాలో కూర్చుని తపాలు 
విప్పి ఆఫీను జూబులను వేరుగానూ, న్వంత ఉత్తరాలను వేరుగానూ 
ఏర్చి, మొదట ఆఫీసుకు నంబంధించిన వాటిని చూడసాగాను. అవి 
చూస్తేనే - ముఖ్యంగా చెయ్యవలసిన పనులను మొదట శెలునుకో 
వచ్చును, ఆ జాబులను మొదట చూడడమే నాకు అలవాటుకూడాను- 
అందులో ఒక కవరు మీద “త్తారగా చూజవలనినదీ, ముఖ్యమైన 
దిన్హే" అని ఉన్నది, నేను సైన్యంలో పని చేన్తూ వుంచే యీ మాట 
లను లక్కాచేసే వాడను కాను ఏమంటే = అప్పుడు వచ్చే (పతీ 
కవరునైనీ యిలాగే [వాయబడి వుండేది. ఇప్పు డీ కవరు "కార్పొ 
శేవను? నుంచి రావడం చేత, దీనిలో ముఖ్య మైనదీ, శీఘ్రంగా గమ 
నింవ దగినదీ - ఏచైనా తప్పక వుంటుందని భావించి వెంటనే దానిని 
విప్పినాను. అందులోని విషయం యిదీ = “న్లాప్యా - అనే (పసిద్ధు 
డైన బందిపోటు దొంగ మీ బనవె వెపు వస్తున్నట్లు పోలీనులు కని 
చెట్టారు, మీరు చాలా జా[గత్తగా ఉండాలి. వాడు శాన్‌ ఫేం శాన్‌ 


కుంజర యూధం వ్‌ 


ఊ అనే నూరు పేర్లతో కూడా తిరుగుతున్నాడు” అని ఫా రెన్టు 
మానేజరు [వాసిన మరొక జాబులో శెండే' రండు మాటలున్నవి. 
“ముందే జాగ త్త పడడం, ఆయుధాలతో సిద్ధంగా వుండడం వంటిది 


(Fore-warned is fore-armed)” అని, 


అలా హెచ్చరికలు రావడం మంచిదే. కాని యీ వార్త 
వల్ల నే నేమీ కలత వడలేదు, భోజనానంతరం నేను నాలోనే తర్జన 
భర్జనలు చేసుకున్నాను - ఆ రాశే) న్లాప్యాను నిర్భంధించడమా? 
ఉదయం అతని కియ్యవలనిన సొమ్ము ఇచ్చే వరకూ నిరీమీంచడమా? 
అని. చివరకు ఉదయం వరకూ వేచి ఉండడమే మంచిదని నిశ్చ 
యించుకున్నాను. 


ఆ అడవిలో నా బన ఒక్క కు కావడం వల్ల సాయుధులై న 
బందిపోటు దొంగలు సులభంగా వెని పడవచ్చును, అందువల్ల రాత్రు 
లందు నా నునస్సులో బెదురు వుండనే వుంటుంది. నాటి రాత్రి ఒక 
కన్నుతో చూస్తూ; ఒక చెవితో వింటూ నేను పడుకున్నాను. కాని 
నా మనస్సులో మాతం ఎలాటి కలతపాటున్నూ లేదు. 


ఉదయం వేగంగానే లేచాను, నా ప్యాకు కబురు పంపాలని 
అనుకున్నాను. ఇంతలో నా ప్రధాన సేవకుడు వచ్చి “నాప్యా, 
తపాలు తెచ్చిన ఒక వారావారునితో కూడా రాత్రికిర్మాతి మకాము 
విడిచి వెళ్ళి పోయాడు” అని చెప్పాడు. నాప్యా ముందు జాగ త్త 
వడ్డాడు! పోలీసులూ, అడవి మానేజరూ లేఖల మూలంగా నాకు 
పాచ్చరిక యిచ్చారు. తపాలు తెచ్చిన వారావారుడు న్లావ్య్యను 
పాచ్చరించాడు. తర్వాత నేనే ఆ అడవిలోని వేర్వేరు చోట్లకు పౌచ్చ 
రిన్తూ వార్తలను పంపవలసి వచ్చింది. అయినా, మరొక సంవత్సరం 
వరకూ న్గాప్యా వేరు ఎక్కడా వినబడలేదు. తర్వాత (ప్రసిద్ధమైన "ప్వేబో 


ర్‌ర్వీ కుంజర యూధం 


(Shwebo) బందిపోటు దొంగతనం [పాంతంలో అతనిని పోలీసులు 
కాల్చీ చంపివేశారు. కాని, అతడు నా మకాము వివరాలనూ, ఇనుప 
చెళ్లై ఉన్న స్థితిని తోడి వారికి వివరంగా చెప్పేవుండవచ్చును, ఎంచే 
తంకే = రెండేళ్ళ తర్వాత నా తర్వాత వచ్చిన అధికారి ఆ మకా 
ములో వున్నప్పుడు ఆ ఇనుప పెన్లైలో వున్న పాతిక వేల సొమ్మును 
బందిపోటు దొంగలు దోచుకోవడం జరిగిరిది. వాళ్ళు వెళ్ళిపోయే 
టప్పుడు, ఆ కుటీరానికి చుట్టూ వుండే దడిలోని ఒక్కొక్క రాటకూ 
ఒక్కొక్క పదిరూపాయల నోటును గుచ్చి మరీ వెళ్ళి పొయ్యారు. 
మొత్తం మీద ఆ దడికి నూట ఇరవై రాటలు ఉన్నాయి. అందువల్ల 
రు. 1,200 లభిం చాయి. వాళ్లు చేసిన యీ వని అనూయతో జరిగినా 
తమామోాగా ఉండినది. 


ఈ నా అనుభవాలూ, ఏనుగులను పర్య వేిన్తున్న మనుష్యులు 
బందిపోటు దొంగలను గురించి నమ్మకంతో చెప్పిన కథలూ = ఈ 48 
గురు శికితులనూ గమనిస్తూ, వాళ్ళవల్ల పని రాబట్టడంలో ఎంతో 
సహాయపడ్డ వి. మావటి వాళ్ళు ఈ దొంగలను గురించి చి[తవిచి[ తంగా 
చెపారు, తుపాకిగుండు 'దెబ్బలవల్ల బాధ కలగకుండా వాళ్ళు వచ్చ 
బొట్లు పొడిపించుకుంటారట! ఆ పద్దతి వాళ్ళ కే గాని ఇతరులకు 
తెలియదు. ఆ విధంగానే కోతివంటి ఒకానొక మృగం యొక్క 
వేడి వేడి రక్తం తాగి వాళ్ళు నిళ్ళబ్దంగా తమ చోరకర్మను సాగించు 
కోగలరట! 


కుంజర యూధం వ్‌స్‌ 


కా 


ఏనుగులు బాగుగా ఈదగలవు. అవి నీటిలో చక్కగా తేల 
గలవు. ఐరావతి, చిన్‌డ్విన్‌ మొదలైన "పెద్ద పెద్ద నదులను చాట 
వలసి వచ్చినప్పుడు మావటివాడు కడుపును చుట్టి వచ్చేటట్టు మెడ 
మీద నుంచి దృఢమైన (తాళ్ళు కట్టి, వనుగు మీద కూర్చుని తన 
ముందు ఉన్న ఆ (తాళ్ళను గట్టిగా పట్టుకుంటాడు. అవసరాలను బట్టి 
ఏవైనా నంకేతాలు తెలపడానికి, దాని చెవుల [వక్క చిన్న కర్రను 
ఉంచుకుంటాడు. లోతు నీళ్ళలో పోయేటప్పుడు ఏనుగులను చూడడం 
వినోదంగా ఉంటుంది. కొంతసేపు వేడుకగా పోతూ ఏనుగు తటాలున 
మునిగిపోతుంది. ఊజీ ఉక్కిరి బెక్కి రై పోతాడు. అది జలాంత రామి 
మాదిరిగా వది హేనడుగుల లోతు నీటిలో మునిగి, మావటీనిని కూడా 
ముంచి వేస్తుంది. ఇది దానికి వేడుక! 


మనుష్యుడు ఉండగలిగినంత సేపు మాత్రమే పనుగున్నూ 
నీటిలో వుండగలదని ఊజీ ఎరుగును. అంచేత అతను _ధెర్యం చిక్క 
బట్టి ఉంటాడు, ఈలోగా పనుగు బాగా అడుగుకు మునిగిపోయి, 
హఠాత్తుగా నైక తేలుతుంది. ఊజీతోపాటు అదిన్నీ దిర్దంగా ఊపిరి 
తీ స్తుంది. ఊజీ “బతుకు జీవుడా?” అని అనుకుంటాడు, 


వెడల్పుగా వుండే నదులను చాటడానికి వెయ్యి గజాల మేర 
ఈద వలసి వచ్చినప్పుడు, ఏనుగు నాలుగు వందల గజాలవరకూ దిగు 
వకు కొట్టుకొని పోతుంది. నది కొంత నన్నంగా (పవహిస్తున్న 
చోటనే చొటాలనే పట్టుదల దానికి లేదు; ఆవలి ఒడ్డున ఫలానా 
చోటు చేరాలనే నిశ్చయమూ లేదు. 


కడ కుంజర యూధం 


చాలా దూరస్థలాలకు నీటిలో పియాణం చెయ్యవలసి వచ్చి 
నప్పుడు, పనుగులను తరుచుగా తెప్పల మీద గాని, ఏటిలో [పయాణం 
చేసే పడవల మీదిగాని ఎక్కించి, ఆ యానాలను స్టీమర్లకు కడతారు, 
కాని, పనుగులను పడవల మీద పయాణం చేయించడానికి ఎంతో 
ఓరిమి వుండాలి, ముదట ఒక ఏనుగు ఎక్కి తేనేగాని తక్కినవి చారి 
తియ్యవు. మొదటి దానిని ఎక్కించడమే కష్టం. పడవకు పోయే 
మార్గానికి రెండు వైపులా పది, సన్నండు క యెశ్తునకు గడ్డి 
గాని, తాటిచెట్టు మున్నగు చెట్టుగాని వున్నట్లు ? చూ పొలి. 


పనుగులు పయాణం చేస్తున్న జలయానాల పై భాగం 
ఉక్కుతో నిర్మించబడి వుండడం వల్ల ఎండకు మిక్కిలి కాలుతూ 
వుంటుంది. దాని మీద వనుగులు ఇరవై. నాలుగు గంటల చాకా 
నిలబడికే, వాటి కాళ్ళు రోళ్ళవ లె వాచిపోయి, వదులుగా వుండే 
గొలుసులను తీసి వెయ్యవలసిన అవసరం ఏర్పడుతుంది, 


'వనుగులు ఎప్పుడు నిద్రిస్తాయో, ఎంతసేపు ని దిస్తాయో 
తెలునుకోవడానికి నేను రాత్రి పూర్తిగా చాలా ఏనుగుల దగ్గర 
కూర్చుండే వాడిని. వాటి నిదకు నియమిత మైన నమయం స 
రాదు, కాని, పురుగులు కూడా నిశ్శబ్దంగా వుండే నిసిరా[త్రి నమ 
యంలో అవి నిద) పోతాయని చెప్పవచ్చు. అవి అరగంట సేపు 
మాత్రమే నిద పోతాయి, కాని ఆ నిద గాఢమైన నిద! నిదించ 
డానికి మునుపు, గంటసేపు, వనుగు పమీ తినకుండా, చలించకుండా 
నించుంటుంది. అప్పుడు చెవులను కదవడం గాని, తోకను ఆడించడం 
గానీ చెయ్యదు. అప్పుడది ఏదో ధ్వనిని నిదానించి వింటున్నట్టుగా 
కనబడుతుంది. ఇక విర్భయంగా ని[దపోవచ్చున నే నిశ్చయం తోచగా, 
అది మెల్ల మెల్లగా నేలమీద కూలబడి ఏదో వనదేవత ఆ వేళించినట్టుగా 


కుంజర యూధం 517 


పరవళమై న్నిదిస్తుంది. పండు వెన్నెలలో ఏనుగు నిదిించడం ఎంతో 
అందంగానూ, వింతగానూ కానవ స్తుంది. 


బాగుగా ఎదిగిన పనుగుకు అడవిలో ఎలాటిభయమూ వుండదు, 
అయినా వింత ద్వనులు వినవచ్చినపుడూ, (ప్రమాదం కలిగే సూచన 
ఉన్నపుడూ తన బిడ్డను కాపాడడం కోనం అది కొంత జాగర్త 
వహిస్తుంది తనకు అపూర్వాలుగా తోచిన వాటి విషయంలోనే అది 
జెదురుతుంది. ఆహారం కోనం తిరిగే పులికి మగ వనుగు చెదరదు. 
అది తన్ను ఏమీ చెయ్యలేదని మగ ఏనుగుకు బాగా శెలునును. 


గు[రాలంశే ఏనుగులకు సరిపడదు. ఏనుగులను చూ స్తే గు[రా 
లకు భయం, ఆ విధంగానే గు[రాలనుచూచి ఒకప్పుడు ఏనుగులున్నూ 
భయపడ తాయి. గు|రాన్నీ చూచి ఒక పనుగు జెదిరితే తక్కిన, 
జట్టులోని పనుగులన్నీ బెదిరి పారిపోవడమూ, ఆ సమయంలో ఊబీలు 
గాయపడి, సరంజాము ఛీన్నా భిన్నమై, పాతలూ అవీ పగిలి పోవ 
డమూ సంభవిస్తుంది. 


పనుగులకూ, గురా9లకూ పడక పోవడం మాట అటుంచి 
అడవుల్లో గుర్రాలు వుండవలసిన (ప్రమేయం తక్కువ. చలికాలంలో 
గురాలపై స్వారి చెయ్యడం ఆనందంగా వుంటుంది. కాని పులుల 
భయం వల్ల అది సులభ సాధ్యం కాదు, గు రాలకు పులులవల్ల 
అపాయం కలుగుతుంది. ఆ అపాయం కలగకుండా = రా తులు 
గురాిలచుట్టూ సైసులు (గృురపు వాళ్లు) లాంతర్లు పెట్టుకొని, 


నెగడులు వేసుకొని కాపలా కాస్తారు. 


కుక్కలను చూచినా వనుగులు అనవ్యాపడి, వాటి మీదికి 
తొండం విసురుతవి; కుక్కలను చూ స వాటికి భయం కూడాను, 


జ్‌ 
జి 


ఇలా ఉన్నప్పటికీ (పతీ అడవి మకాములోనూ శెండో, మూడో 


58 కుంజర యూాధం: 


కుక్కలు వుండే తీరుతాయి. అవి, కావలి కాచడానికీ, పరిసరాలను 
పరిశుభ్రంగా ఉంచడానికీ ఉపయోగిస్తాయి. అడవుల్లో వీటిని వేటకు 
ఉపయోగించడం అరుదు. మకాముల నుంచి కొంచెం దూరం వెళ్తా 
యంే వీటిని చిరుతపులులు తినివేసాయి. సాధారణంగా కాస్టంపుల 
లోని కుక్కలను చిరుతపులులు తిని వేసిన వార్తలు వినబడుతూనే, 
ఉంటవి, 


ఏనుగులూ, కుకలరో స్నేవాంతో వుండడం నే నెరుగను. 
కాని, మకాములలో వుండే ఏనుగులు కొన్ని కుక్కలజోలికి పోకుండా 
వుంటవి. అక్కడి కుక్కలూ ఏనుగులను చూచి మొరగవు. కాని, 
అవి ఏనుగుల తొండాలకూ, కాళ్ళకూ అందుబాటులో లేకుండా 
దూరంగానే వుంటాయి. వనుగులకూ, కుక్కలకూ వరన్నర ద్వేషం 
కలగడానికి కారణం ఫలానా అని తెలియడం లేదు. కుక్కలు తను 
తొండాలను కరచి వేస్తాయనే భయం ఏనుగులకు ఉండవచ్చుననే మో! 
కాని, ఆ విధంగా జరగడం ఎప్పుడూ నంభవించదు. 


పాము కాటువల్ల పిల్ల యేనుగులు చచ్చిపోతూ ఉంటాయని 
మావటివాళ్ళ నమ్మకం. నాకు తెలినినంతవరకూ పామును చూచి 
ఏనుగు భయవడలేదని చెప్పగలను. పాము కాటువల్ల అవి చచ్చిపోయి 
నట్లు తగిన ఆధారాలు కానరాలేదు. పాము కరిస్తే ఏనుగు దేహం 
మీది వెం[టుకలు రాలిపోశతాయని బర్భీయుల నమ్మకం! దీనిని నమ్మ, 
డానికి కూడా తగిన ఆధారం కనబడలేదు. 


ఎలుకలను చూస్తే వనుగులు భయవపడతాయనే నమ్మకం, 
గాఢంగా వున్నది. ఇది నమ్మడానికి వీలులేని నంగతి. ఒక వేళ వనుగు 
ఎలుకను చూచి భయపడితే - ఆ చిన్న పాణి తన తొండంలో (పవే 
కించి, బిరణా వెట్టినట్లుండిపోతుంద నే కారణంవల్ల పనుగు భయపడి, 


కుంజర యూధం 59 


వుండవచ్చు. కారణం లేకుండానే భయవడడం (పాణులలో వున్నది. 
(స్రీలు చాలామంది ఎలుకలను చూచి భయపడడం కద్దు. దానికి తగిన 
'పాతువూ వుండదు. 


అసాధారణములై న సంఘటనలవ ల్ల ఏనుగులు భయపడవు. 
ఉరుములు ఉరుముతూ వర్షం పడుతూవుంకు కుక్కలు భయపడినట్లు 
ఇవీ భయపడవు. అడవుల్లో కార్చిచ్చు వ్యాపించినా ఏనుగులు ఆందో 
ళన చెందక నెమ్మదిగానే ఉంటవి. 


ఇతర దేశాల్లో కార్చిచ్చులు భయంకరంగా వుంటాయి; కాని 
బర్మాదేశంలో అలా వుండవు* బర్మాలోని [పతి అడవిలోనూ వనంత 
కాలంలో ప్మపిలు చివరగాని, మే నెల (పారంభంలోగాని సాధార 
ణంగా నివృంటుకుని నేల పరిళు[భం అవుతుంది. గడచిన ఆకు రాల్చు 
కాలంలో రాలిన ఆకులు ఎండి, వాటంతట అవి అంటుకోవడం వల్ల 
నుంటలు ఏర్పడుతాయి. వాటి ఫలితంగా ఆకులూ, అలమలూ, ఎండి 
పడిన రెమ్మలూ, కొమ్మలూ కాలిపోతఆాయి. ఇట్ట అగ్ని వలన 
పచ్చగా వుండే చెట్లకు అపాయం ఏమీ కలగదు. గాలి వున్నా, ఈ 
మంటలు నేలవై నే మెల్లగా (పాకుతూ, గంటకు రెండు మైళ్లకంశు. 
ఎక్కువ దూరం వ్యాపించవు. ఆకులు అంటుకొన్న ఆ మంటలు 
మెల్ల మెల్లగా 'నేలవై వ్యాపించి, ఎండిపోయి తమకు అందుబాటులో 
వుం జే కొమ్మలను కాల్చి వేస్తాయి. 


ఎండిపోయిన కయాంగ్‌ (Kaing) గడ్డి వున్నచోట్లలో 
కార్చిచ్చు భయంకరంగా వ్యాపిస్తుంది. కాని, యీ గడ్డి సామాన్యంగా 
నీటి వనరుల తీరాన్నే వెరగడంవల్ల, మంటలు ఆ గడ్డిని కాల్చడంతో 
చల్లారి పోతాయి. ఆయా[పవావోల వాద్దులను డొటి అవతలివైపు 
వ్యాపించవు, 


60 కుంజర యూధం 


ఎండుటాకులు కాలి నేల మీదనే వ్యాపించు అగ్నివల్ల ఏనుగు 
లకు భయం లేదు. పెంపుడు వనుగులు నిర్భయంగా వాటి పక్క 
నుంచీ, మధ్యనుంచీ నడిచి వెళ్లిపోతాయి. బరువైన ఏనుగు పాదం 
వడడంతోకు ఆ మంటలు ఆరిపోతాయి. ఆకుల కింద నీప్పులున్న ందున. 
ఆ ఏనుగులు నడుస్తూ వున్నంత సేపూ అవి అణగారిపోతూ వుంటాయి, 
అందువల్ల ఏనుగుల పాదాలు కమలిపోవడంగాని, పొక్కడంగాని 
జరగదు. 


“కయాంగ్‌ * గడ్డి అంటుకొని మంటలు కీ ఘంగా వ్యాపిస్తాయి. 
ఆ మంటలు 'వ్యాపిం చేముందు వనుగులకూ, మిగిలిన అడవిమృగా 
లకూ ఆ సంగతి తెలుస్తుంది. అవి మంటల ధ్వనినిబట్లి, వానననుబట్ట 
మంటలు ఏవైపు వ్యాపిస్తున్నదీ [గహించి, వెంటనే అవి సమీపాన 
వున్న నదిని చాటి ఆవలివైపు వెళ్ళిపోళాయి. గాలి ఏ దిక్కుకు 
విసురుతున్నదీ, మంటలు ఏ విధంగా [పయాణం చేసేది వనుగులు 
మనుష్యులకన్న కూడా సులభంగా (గహించగలవు. 


కొత్త గడ్డి మొలవడంకోనం నేను (చాలాసార్లు నేలను ఖాళీ 
చెయ్యడానికి “'కయాంగ్‌ * గడ్డి వుండే |పొంతాలకు నిప్పు అంటించే 
వాడను. నిప్పు అంటించడానికి (ముందు ఆ దగ్గరవుం డే పనుగులను 
మరొక చోటికి పంపవలసిన అవనరం కనబడలేదు, నిప్పు యొక్క 
ధ్వని విని, వాసనను పసిపట్టి అవి వెంటనే ఏలొటి హంగామా పడ 
కుండా అక్కడినుంచి వెళ్ళిపోయాయి. వ [ప్రదేశాలు ముందుగా కాలి 
పోయి, తిరిగి ముందు చేరడానికి అనుకూలంగా వుంటాయో వాటికి 
బాగుగా తెలుసును, బాగుగా వానలు పడిన తర్వాత కొద్ది కాలాని కే- 
కాలిపోయి నల్దగా వుండే ఆ [వదేశాలు లేత గడ్డి చిగుళ్ళతో పచ్చలు 
పరిచినట్టు కలకలలాడుతూ వుంటాయి, 


కుంజర యూధం 8] 


స్వాభావిక మైన ఉప|దవంవల్ల ఏనుగులు భయపడడం నేను ఒకే 
ఒకసారి గమనించాను. అదిన్నీ, అవి సన్నపు [పవాహమార్గంలో 
[పయాణం చేన్తూవుండగా హఠాత్తుగా పొంగి పొర్షి మీద పడుతూ 
వున్న వరదవల్లనే! దీనికి తోడు ఎడతెరిపిలేక వర్షం కురున్తూవుండడం, 
భయంకరంగా ఉరుములుఉరమడం ఆ భయానికి మరీకారణమెనాయి. 


నేను ఒకమారు కాంతి (పొంతంలో ఒక [ప్రవాహ మూల 
స్టానంనుంచి మరొక స్థానానికి దగ్గర చారిని [ప్రయాణం చెయ్యదలచి 
నాను, ఎనిమిది చిన్న ఏనుగులతో కూడా, ఆ మాగర్షాన వెళ్ళితే మాకు 
"రెండు వేల అడుగుల ఎక్కుడు తగ్గుతుంది, (పక్కనుండే 'పెద్ద 
[(వవాహం చేరుకోవచ్చును కూడా. అది సెప్టెంబరు నెల, కడచిన 
మే నెల నుంచీ నేను (పతిదినమూ జ్వరంతో బాధపడుతూనేవున్నాను. 
ఇప్పుడు ఆ అడవిలోని నా (పథాన నివాసానికి, అక్కడ అధమం 
వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోదలచాను. ఈ [పయాణంలో 
నేనెంతో ఉత్సాహంగా వున్నాను. ఊజీలు పొడుతూ, ఈలలు 'వేన్తూ 
వినోదంగా వున్నారు. పనుగులతోపాటు మేము ఒకరి వెనుక ఒక 
రముగా వెళ్ళసాగాము. 


ఆ చిన్న |పవాహ మార్గానికి ఇరువైపులా రాతిమయంగా 
ఉన్న గట్టు ముప్ఫయి అడుగుల ఎత్తున ఉన్నవి. వాటిమీద వెదురు 
పొదలున్నవి* ఆ మార్గం రమారమి మూడు మైళ్లున్న ది. [పవాహం 
చాలా స్వల్పంగా కాలి చీలమండ మునిగే మాతంగా ఉన్నది. కాని, 
మేము మైలుదూరం వెళ్లేసరికి ఉరుములతోను, మెరుపులతోను 
భయంకరంగా వర్షం వచ్చితీరే సూచనలు కనబడ్డ వి, ఏనుగులు తను 
శరీరాలను కొంత వరకూ వెనుకకు తిప్పి, ధ్రైర్యహీనతను వెల్ల 
డించాయి. అవి 'వెనుకనవై పుకు తలన్వుతిప్పి చూడడానికి వీలులేదు, 


62 కుంజర యూధం 


శరీరాన్ని సగం తిప్పితేనేగాని వెనక ఏమున్నది చూడలేవు! అను 

కున్నట్టుగానే వర్షం పడి మేము నడున్తున్న దారిలో [పవాహం 
లు యి అవి 

అధికమై 'మోశాలులోతు వరద వచ్చింది. నీరు సనుగు పిల్లల పార్శ్వ 

భాగాల వరకూ వ్యాపించినది. 


అంతకంు ఎక్కువ [పవావాం రాదని కొంచెం సేపటి వరకూ 
మేము అనుకున్నాము. తొందరగానే నడక సాగిస్తున్నాము, శాని, 
మానవులు [గహించలేని విషయాలను ఏనుగులు [గహిస్తాయి. 
ఎక్కువ [పవాహం వస్తున్నట్లు అవి [గహించాయి. మావటీలు 
కొంతవరకూ అదుపులో ఇెట్టకపో తే, అవి చాలా ఇెదరిపోయి 
వుండేవి. అప్పుడు చాలా క్లి స్ట్రపరిస్థితి ఏర్పడింది. వెనక్కు పోవడానికి 
గాని, | పక్కలకు తప్పుకోవడానికిగాని కొంచెమైనా అవకాశంలేదు. 
ఇంకా మేము ఒక మెలు వెళ్ళవలసివుంది. నంతతధారగా వర్షం 
పడుతూ వుంది. (ప్రవాహం బురదనీటితో అంతకంతకూ వృద్ధి అవు 
తున్నది. ఏనుగులు భయంవల్ల ఘీంకరించ సాగినవి. ఒక పిల్ల యేనుగు 
ఏ కణంలో నైనా కొట్టుకుపోయేటట్టు కనబడింది. నా చంకలవరకూ 
నీరు వచ్చింది, నేను నా పిస్తోలుము శెండు చేతులతోనూ వెళెళ్తి 
పట్టుకొని వున్నాను. 


ఆ మెలుదూరమూ ఎన్నో మైళ్లున్నట్లు తోచింది. మలుపు 
వణ నన్‌ వి 

తిరిగాక మలుపు రావడంతప్ప అంతం కానరాలేదు. ఆ మెలు 
దూరమూ [ప్రయాణం సాగితే ఆ[వవావాం ఒక చిన్న వటిలో 
కలుస్తూవుండడంవల్ల మేము [పక్కకు తప్పుకోవడానికి సాధ్యమవు 
తుంది. చీకటి కోణంలో కొట్టుమిట్టాడుతున్న మాకు రకణమార్గం 
అభిస్తుంది. ఇంతలో |పవావాంనుంచి దూలాలు కొట్టుకొని వస్తూ 
ఏనుగుల కాళ్లను డీకొనే (పమాదం .సంభవించింది. వనుగులు వెనక 


కుంజర యూధం 68 


కాళ్ళతో ఒక్కతోపు తోసి, (పక్కకు వాటిని నెట్టి ఆ అపాయం 
తప్పించుకొనేవి. i 


అదృష్టవశాత్తూ మేము చివరిమలుపు తిరిగి యీ ఇరుకు 
(ప్రవాహాంనుంచి [పక్కనున్న నదిని చేరుకున్నాం. పిల్లయేనుగులు 
నీటి సె తేలుతూ వచ్చినవి. విశేషం వమిటంజకే - మేము బయలు 
'దేరనత ర్వాత మరి ఒక అరగంటకు ఆనదికి = కొంత ఆలస్యంగా 
[ప్రవావాం వచ్చింది. అలాగున కాక ముందుగానే వచ్చివున్నట్లయి తే- 
"రెండు [వపవాహోలూ ఏకమై మా వస్తువావానాలు సర్వమూ నాశనమై 
వుండేవి. 


తర్వాత ఏనుగులు మెల్లగా, అ నదిగట్టు ఎక్కి, ఇక భయం 
లేదనే -ధెర్షంతో ఠీవిగా నిలిచాయి. వాటి చూపునుబట్టి అవి నన్ను 
'అసమర్షుడనని ఆ చేపిస్తున్నట్లు తోచినది ! 

ధి దద ర 


(pe) 


దుష్టస్వభావం గల మానవులనలెనే దుష్టస్వభావంగల ఏనుగు 
'లున్నూ అరుదుగానే ఉంటాయి* అయినా సాధుస్వభావం కలవాటికి 
కూడా ఒకప్పుడు చెడ్డబుద్ధి పుట్టవచ్చును. మిక్కిలి బరువైన వస్తువు 
లను లాగేటప్పుడు చికాకువల్ల ఏనుగులకు వివరీతబుద్ధి పుట్టుట కలదు. 
ఆ నమయంలో అవి క|రనుగాని, రాతినిగానీ తొండంతో తీసి దగ్గ 
రున్నవాళ్ళమీద _ ముఖ్యంగా తమకు పనిని కల్పించినవాళ్ళమీద 
వినరివేస్తాయి. ఆ అపాయాన్ని తప్పించుకోవడానికి వేగంగా అక్కడి 
నుంచి పారిపోవలసి వుంటుంది. 


64 కుంజర యూథధథం 


నాకు పరిచితుడూ, సహియోద్యోగీ అయిన ఒక ఐరోపీయుడు. 
సెలవుమీద  ఇంటికిపోయి, తల్లితోనూ, సోదరితోనూ లండనులోని. 
జంతుశాలకు వెళ్లాడు. వాళ్లు ఏనుగులను ఉంచినవై వు వెళ్లారు. 
అక్కడ ఒక అడేనుగు ఉన్నది. దాన్నిగురించిన భోగట్టాను ఆ యువ 
కుడు వివరిస్తూ “ఈ యేనుగును కూర్చోవెళ్లుదా ?” అని అడిగాడు. 
వాళ్లు “సి అన్నారు ఈ వేడుక చూడడానికి మరికొందరు అక్కడికి 
చేరారు. 


బర్మీయుడై న ఊజీ స్వరంలో అతడు “హ్మాట్‌ " (కూర్చో) అని 
అన్నాడు, ఏనుగు తోకమాతం ఆడించి, అరటిపళ్ళకోనం నోరు 
తెరుచుకుంది. అతడు మళ్లీ “హిట్‌” అన్నాడు. ఏనుగు దాన్ని 
లక్యుం చెయ్యలేదు. దానికి ఎక్కువ కోపమూ కలిగింది. ఐరోపీ 
యుడు పదేపచే “హిట్‌, హిట్‌, హిట్‌? అని అంటూ దాన్ని 'కెచ్చ 
కొట్టాడు. 


అతనిని గమనించడానికి ఇష్టం లేకపోయినా, ఆ ఏనుగు తలను 
తిప్పి, చెవులను ఆడించి, అతనివైపు నిదానించి చూచింది. ఆ చూపులో 
“పమి నీవున్నూ బర్మానుంచి వచ్చినవాడ వేనా +” అనే పళ్న వ్యక్త 
మవుతూ ఉన్నది, అది వెంటనే తన తొండంతో తన ల-ధైను తీసి అశని 
మీదికి విసిరికొట్టింది. అతడు అది తనమీద పడకుండా తప్పించుకున్నాడు 
గాని, ఆ లై అతని తల్లి టోపీని రాసుకొని, వెనకవున్న గోడమీద 
పడింది, ఈ పనికి ఎవ్వరికీ నవ్వురాలేదు. మరుకణంలో అక్కడ 
ఒక్కరూ నిలవకుండా పారిపోయారు. వనుగుల కోపమూ, స్వాథి 
మానమూ అట్టివి | 


దుష్ట స్వభావంగల పనుగులలో మగవీ, ఆడువీకూడా వుండ 
వచ్చును, కొన్నిటికి పుట్టుకతోడనే దుష్టన్వభావం కలగవచ్చును, 


కుంజర యూధం 65 


మదించివున్న మగయేనుగుల మనస్సు చాలా అస్థిరంగా వుంటుంది, జత 
కట్టడానికి పూర్వం మరొక మగయేనుగుతో పోట్లాడి, దానిని చంప 
డమే, మగయేనుగు మదించిన దనడానికి లతణమని నా అభ్మిపాయం! 
జతకట్టినంత మా(తాన దాని ఉ(దేకం తగ్గదు. తాను (పేమించి జత 
కట్ట దలచిన పిడిపనుగుకోనం - దానిని | సేమిన్తున్న మరొక ఏనుగును 
తరిమి, చంపినపుడే దానికి తృప్తి కలుగుతుంది, 


పనుగులు మదించివున్న నమయంలోనే వాటి ఊజీలను చంవడం 
అధికంగా కనబడుతుంది. అప్పుడు, అవీ కారణం లేకుండానే - 
తొండంతో కొట్టియో, దంతాలతో పొడిచియో అతన్ని పడగొట్టి 
మోకాలితో చంపుతవి. మదమెక్కిన గజము తన మావటీనిని [కింద 
పడదోసి, మీదపడుతుంది. ఈ వీధంగా |పవంర్థించిన ఏనుగు అపాయ 
క రమైనదని తెలియ జయ్యడానికి దాని మెడకు ఒక లోహపు గంటను 
కడతారు. ఆ ధ్వనిని విని అందరూ జా(గ_త్తపడ తారు. మరి మూడేళ్ళ 
దాకా ఆపనుగు దుర్మార్గంగా (పవ ర్హించకపోవచ్చును. త ర్వాత 
అది హఠాత్తుగా తన [కొత్త మావటివానిమీద పడి, వానిని చంప 
డమూ జరగవచ్చును. 


విచితం .ఏమిటంశు - ఇలాటి దుష్టగజాలక్రైనా మావటివాళ్ళు 
సులభంగా దొరుకుతారు. అపాయకరమైన ఏనుగులను అధిరో 
హించడం చాలామంది మావటివాళ్ళు ఘనంగా భావించి, ఎంతో 
ధైర్యంతో ఆ పనికి అంగీకరిస్తారు. వాళ్ళు తమ జీవిళాన్నిగాని, వ 
వస్తువునూ, ఎవ్వరినీగాని లెక్కచెయ్యరు, తరచుగా వాళ్ళు నల్లమందు 
సేవిస్తూ వుంటారు, అయినా తమ పనిని (శ్రద్ధతో చేస్తారు. వాళ్ళను 
గురించి పల్లెపడుచులందరికీ బాగా తెలుసును, వాళ్ళు |పాధాన్యాన్నీ, 
(పఖ్యాతినీ సంపాదించినా, చెడిపోవడానికి అవకాళం తక్కువ, 

5 


66 కుంజర యూధం 


మామూలు మావటివాళ్ళకం కె ఇట్టి ంథెర్యసాపహానాలు కలవాళ్ళకు 
అంత ఎక్కువ జీతం వుండదు. 


(పమాదకరమైన _ఏనుగును గమనించడానికి ఇట్టి మావటి 
వానితోపొటు నవాయుడుగా గొప్ప పోటరి ఒకడు ఉంటాడు. ఏనుగు 
దయాదాకిణ్యాలనె ని ఆధారపడి వున్న మావటీనిని ప్రతి నిమిషమూ 
భద్రంగా చూడడమే ఇతని వని, ఇతడు చేతితో బల్లెమును పట్టుకొని 
వున్నా, ఇతని దృష్టికే |పాధాన్యం వుంటుంది. పోటరి తన దృష్టిని 
పనుగుమీదే ఉంచును. వీరిద్దరూ కలిసి, దుష్టగజాన్ని అదుపాజ్ఞలలో 
వుంచడం సాధారణంగా సాధ్యమవుతుంది. 


దుష్టన్వభావంగల ఏనుగులు బర్భ్మీయుల వంటివి. బర్మీయుడు 
జూదంలో చాకీపడిన న్వల్పమొ త్తంకోసం ఉదిక్తుడై తన మిశ్రుళ్లే 
బాకుతో పొడిచి, ఆ వెంటనే ఎంతో వళశ్చాతాపవడతాడు. ఆ విధం 
గానే దుష్టగజం ఉ|దేకంతో మావటీనిని చంపి తర్వాత విచారిస్తుంది, 


ఆనో (Ah Noh - ఇది సయాందేశపు చేరు) అనే ఏనుగు 
పది పా నేళ్ళలో తొమ్మండుగురు మావటివాళ్ళను చంపింది. అయి 
నప్పటికీ దానికి కొత్త ఊజీలు దొరకడంలో [శమలేకపోయింది. అది 
యెప్పుడూ తన మనిషిని దంతాలతో పొడిచి చం ేది. దాని తలవెన' 
మావటివాడూ, ఇరువైపులా బళ్లైములతో సిద్దంగా ఇద్దరు సవో 
యులూ ఉంపేనేగాని, చానిని ఎప్పుడూ నరంజూముతో [ప్రయాణం 
చేయించడం జరిగేదికాదు. 


దంతాలవల్ల నే చాలా [పమాదాలు కలగడంవల్ల *ఆనో” దంశా 
లను మొదలంటగాని, సాధ్యమైనంత పొట్టిగాగాని కోసీ వెయ్యడానికి 
తీర్మానించాము, అది (కూరకార్యం. అందువల్ల వర్షించడంకూడా 


కుంజర యూధం 67 


కష్టం. ఏనుగును పూర్తిగా లోబరచుకుని యీ పని చేయ్యడం చాలా 
భమ. ఈపని నా పర్య వేకణలో నే జరిగింది. దంతాలకోత స్యకమం 
గానే జరిగింది, కాని రెండు పెద్దనరాలు బయటికి వచ్చాయి. మేము 
తగిన చికిత్సచేసి, వాటిని సరిచేశాము, కోసిన దంతాలు మరి మొలవ 
లేదు. కాని, వాటిచివర అందమైన గుబుర్లు తయారయ్యాయి. అది 
ఒక అసాధారణమైన ఏనుగు! అడవి యేనుగుల్లోగాని, పెంపుడు 
వనుగుల్లోగాని అటువంటిది కానరాదు. మామూలు స్థితిలో అందరూ 
దానిదగ్గరగా పోయి నోటికి అరటిపండు అందించవచ్చును, అప్పుడు 
దానిిపవర్తన చాలా ఉత్తమంగా తోస్తుంది. అడవిలో అది మేస్తూ 
వున్నప్పుడు నేను అనేక పర్యాయాలు చానిదగ్గరగా పోయివున్నాను. 
అది ఎన్నడూ న్నావై పడడానికి స్వల్ప |పయత్నంకూడా చెయ్య లేదు. 


నే నెరిగినంతవరకూ టా-సిన్‌ మొ (Taw Sin Ma - అడవి 
యేనుగు) అనేదే మిక్కిలి దుష్ట్రమైన ఏనుగు. అది పిల్లగా ఉన్నపుడు 
నేనెరగను. దాని నెవ్వరూ |పేమించలేరు. అందువల్లనే చాని కట్టి 
చేరు కలిగింది. దాన్ని స్వాధీనం చేసుకొనేటప్పుడు చాలా [కూరంగా 
[ప్రవర్తించి వుండాలి. అది ఇరవై. అయి దేళ్ళ వయస్సులో వుండగా 
తొలిసారి నేను చూచాను. ఐరోపీయులంకే దానికి చెప్పరాని 
అసవ్యాం. ఇలాంటిభావం ఏర్పడడానికి కారణం కానరాదు. ఎవరూ 
వివరించనన్నా లేదు, ఐరోపీయు లెవ్వరూ దానికి శస్త్ర చికిత్స చెయ్య 
లేదు: దానికి కోపం కలిగేటట్టు (పవర్తించలేదు. దాన్ని పరిశీలనకు 
తీసుకుని వచ్చినప్పుడుకూడా ఒక చెట్టుకు గొలుసులతో కట్టి వేస్తారు. 
మనిషి నూరు గజాల దూరంలో వుండగా చూచి, అది అతనిమీద వడ 
డొనికి (ప్రయత్నిస్తుంది, తన్ను కట్టిన స్థలం చుట్టూ తిరుగుతూ, గోలు 
సులు తెంచడానికి యత్ని స్తున్నూ. 


65 కుంజర య్యయ్యూాధం. 


న్వరూవ _వేపాలనుబట్టి అది ఐరోపీయనులను |గహిస్తుంది, 
కాకీరంగు చొక్కా. తొడిగి కేసరి, బర్మా ఊజీనయినా అది అనుమా 
నించి పైనపడుతుంది. ఈ విషయంలో నాకు మంచి అనుభవం ఉన్నది, 
అది నన్ను దూరంనుంచి చూచి, వై బడడానికి వెంటతరిమినది. నేను 
పరు గెత్తిపోయిన మార్షం పనిపట్టి నాలుగు మైళ్ళదూరం నేను ఒక 
జలమూల స్థానంనుంచి మరొకచోటికి పోతూవున్నా - వెంబడించింది. 
ఆ సంఘటన ఎంతో భయంకర మెనది ! 


నాకు దాన్ని చూడాలనే సంకల్పం లేదు. కాని, ఒక మకాము 

- నుంచి మరొక మకామునకు వెళుతూ మేము పహాఠాత్తుగా దానికంట 
బడ్డాము. ఆ పనుగు మా మీదికి వచ్చింది. నా వెంటనున్న బర్మీయుడు 
చెదరి ఒకవైపు పారిపోయాడు, నేను మరొకవైపు రెండు మైళ్ళు 
పరుగెశ్తాను, నేను సరియైన చారిలో వెళ్లానో లేదో, తిరిగి నా వెను 
కటి మకాముకు రాగలనో లేదో నాకు తెలియదు. దాని కట్లు తెగి 
పోవడ మో, లేక విడిపోవడమో జరిగితే - చెట్టుఎక్కి కూర్చోవడం 
తప్ప నాకు మరొక రకణమార్గంలేదు, ఒక వేళ చెట్టు ఎక్కవలనివ స్తే, 
నేను చానివైని ఇరవైనాలుగు గంటలకు ఎక్కువకాలమే వుండవలసి 
వుంటుంది. అది శాలికట్టతోవుంకే - నేను చానికంశు వేగంగా 
ముందుపోగలను. దానికి కట్టుండడం నా అదృష్టమే ! అదీకాక దాని 
మెడలో [వమాదాన్ని నూచించే ఇత్తడిగంట వున్నది. (మామూలు 
ఏనుగులకు క్మరగంటలే వుంటాయి లెండి.) ఒకొవుడు ఆ యేనుగు 
నాకు నమీపంలో వున్నట్లూ, మరొకప్పుడు దూరంగా వున్నట్టూ ఆ 
గంట యొక్క ధ్వనివ ల్ల తెలిసేది. అడవుల్లోని ధ్వనులు మోసగించేననీ, 
తమాషాలు కల్పిస్తాయనీ నాకు తెలునును. ఆ నమయంలో నాకూ 
తమాషా అయిన యు క్తి తోచింది. పోతూ, పోతూ మన దుస్తులలో 
బేనినైనా పడవేస్తే వెంట తరిమే ఏనుగు చాన్ని పట్టుకుని, దానివై 


కుంజర యూధం స్ర్రి 


కోపంచూపి, కొంత సేవు ఆగవచ్చును, ఇంతలో వరుగ క్తేవారు చాలా 
దూరం వెళ్ళిపోవచ్చు. 


ఇలా ఆలోచించి, అఆవోరవదార్థా లుంచుకునే నా సంచిని నేను 
వడ వేసిపోయాను. తర్వాత నన్ను వెంట తరుముకుని వస్తున్న వనుగు 
యొక్క గంటచప్పుడు వినబడలేదు* పిదప నేను ఎత్తయిన ఒక గట్టు 
సై భాగంమీదకు ఎక్కి కొన్ని కణాలు నిలిచి, అది ఎలావస్తున్నదీ 
తెలుసుకోదలచాను. తర్వాత ఆ గట్టుమీదనుంచే అతి వేగంగాపోయి, 
మిక్కిలి ని|టమై దిగసాధ్యంశకాని స్థలంనుంచి కిందికి దిగదలచాను, 
పమంశే - అలాంటి స్థలంనుంచి దిగడానికి ఏనుగు జంకుతుంది. నేను 
అక్కడ నా కాకీరంగు చొక్కాను విప్పి వడవేసినాను. ఆ యేనుగు 
తన కసినంతా ఆ చొక్కా మీద తీర్చుకుంటుందని నా'తలంపు, దానితో 
అది తృ ప్తివడవచ్చు. కాని, నేనాగట్టునుంచి కిందికి దిగి ఒక (ప్రవాహ 
మార్గాన్ని చేరుకునేసరికి చెట్ల యొక్కయు, వెదుళ్ళ యొక్కయు పెద్ద 
ధ్వని .వినబడినది, మీదికి చూడగా టానిన్‌ మా తన పిరుదులమీద 
కూర్చుని కిందికి జారసాగినది. అది నాకంశే వడిగా వస్తున్నట్లు కన 
బడింది నేను విడిచిన చొక్కా చాన్ని కొంచెంసేవైనా ఆవీనట్లు 
కానరాలేదు. అది దానిని నోటితో పట్టుకునే వస్తున్నది. నన్ను పట్టు 
కున్న తర్వాత, దాన్ని నమిలి మింగుచామనీ అనుకున్నదో ఏమో! 
అడవులలో = [పమాదం నంభవించినపుడు తొందరవడి పరుగెత్త 
కూడదు. వరుగెత్తితే ముళ్లూ, తీగలూ మున్నగు వాటివల్ల ఆత్మ 
రతణకు ఇంకా క్షి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంగతిని అప్పుడు 
జ్ఞాపకం తెచ్చుకున్నాను, కాని యిప్పటో అది సాధ్యమా? నేను నా 
బనియనును తీసి పార చేద్దామనుకున్నాను. అలా చేస్తే ధరించడానికి 
ఏమీలేక మొరడులాగు వుండవలసి వస్తుందని పూరుకున్నాను, నేను 
పరుగెత్తిపోతూవుంకే అదృష్టవశాత్తూ ఇద్దరు మనుష్ములు కనబడ్డాథు 


70 కుంజర యూధ' 


వారు పడిపోయిన ఒక శేకు[మాకును రంపంతో కోస్తున్నారు. 
'టాసిన్‌ మా !' అని ఒక్కమాటమ్మాత్రం నానోటంట వచ్చింది. వాళ్ళు 
నన్ను మరేమీ (ప్రశ్నించకుండా నాతోపొటు పలాయనం సాగించారు, 
వాశ్లే ముందుపోసాగినారు. అందువల్ట నేను నృరైన దారిలోనే 
వస్తున్నట్లు తెలునుకుని తృ పిపడ్డాను. 

ఆ యిద్దరిలో ఒకడు ముందుగా మా బనకుపోయి నా 
వృత్తాంతం అక్కడివారికి చెప్పాడు. 'నేను అక్కడికి వెళ్లనరికి మావటి 
వాళ్లూ, వాళ్ళ కుటుంబాల వాళ్లూ కులాసాగా మాట్లాడుకుంటూ 
వున్నారు. నన్ను చూడగానే వాళ్లు విరగబడి నవ్వుకున్నారు. కొందరు 

ఆనందంతో తమ చేతులతో తుంట్లను చరుచుకున్నారు. టానిన్‌ _మా 
మావటి, మాంగ్‌ -పో- నెట్‌ (Maung Po Net - ర్యాతివలె నల్లని 
వాడు) మాతం తన లుంగీని మడిచి కట్టుకుని, తన ఏనుగును కలుసు 
కోడానికి బయలుదేరాడు. 


బర్మీయులు ఎగతాళి చేసేటప్పుడు, మనమూ వాళ్లతో చేర 
వలసినదే ! మరోమార్గం లేదు. నేను పరిహానంచేసినా, వాళ్లు నాతో 
చేరేవారు. అందువల్ల నేనూ వాళ్ళతోపాటు నవ్వుతూ, తుంట్టు 
చరుచుకున్నాను ! 


మరొక గంట సేపటికి ఒక ఊజీ నా నంచీని, చొక్కాను తెచ్చి 
యిచ్చాడు. అవి చినిగిపోలేదు, నరిగచా - నలగనన్నా లేదు. మాంగ్‌ 
సో - నెట్‌, టాసిన్‌ - మా చై ఎక్కి మకాముకు వచ్చాడు, వాని 
యొక్కయూ, ఆ పనుగు యొక్కయూ ముఖలతళణాలను బట్టి 
చూ స్టే మర్నాడు కూడా ఇలాగే జరిగేటట్లు తోచింది. కాని, అలా 
జరగలేదు. మరునాడు చాని కాలి బందాలతో పాటు కట్టి వుంచ 
డానికి ఇరవై అయిదు అడుగుల గొలుసు ఇచ్చను. - అది ఎక్కడ 
తిరీగినా * ఆ గొలును దానితో వుండవలసించే! 


కుంజర యూధం 71 


కొందరు మావటివాళ్లు తమ ఏనుగులకు చ్మితమైన పివర్తన 
నేర్పుతారు. చానివల్ల వాటి నహజన్వభావం ఎట్టిదో బోధపడదు. 
బోగీ (00 Gy - గొప్ప మనిషి) అనేది పనుగు* తిరగబడడంలో 
అది పేరు పడింది. దానిని పట్టుకుని మశాముకు తీసుకువచ్చుటకు 
[పయత్నించేటప్పుడు అది తన మావటివాని మీద తిరగబడుతుంది. 
కాని, కొంత సేపటికి = పది అడుగులు వేసి నిలబడి, తన కాలి బందాలు 
విప్పడానికి సమ్మతిస్తుంది. అప్పుడది మేకపిల్ల వలె ఎంతో విధేయతతో 
వుంటుంది. మనే మావటినివై నయినా అది తిరగబడితే, వాడు నిలు 
చున్న పాటున పరుగెత్తి పోవలసిందే! అది యిలాటి పద్ధతికి అలవాటు 
చెయ్యబడిన ట్లు తర్వాత తర్వాత శెలిసింది. ఎలుగుబంటువల్ల చాని 
మావటివాడు చనిపోయాక, అతడు చచ్చిపోయాక యీ పనుగు 
నెల్లాళ్ళపాటు ఇష్టం వచ్చినట్టు తిరిగింది. ఎవ్వరూ దాని యొదట 
పడలేక పోయేవారు. దానిని పట్టుకోవడం అసాధ్యమని తోచింది. 
అందువల్ల, దానిని పట్టుకొన్న వారికి రు. 800 బహుమానం ఇసామని 
(పకటించాను, నవయౌవనంలొ వున్న ఒక పల్లెటూరి చిన్నవాడు, 
నా వద్దకు వచ్చి “అయ్యా! నేను మీ నౌకరిలో మనిషిని కానుగచా! 
మరి నేను ఆ ఏనుగును పట్టి తెస్తే నాకు బహుమానం యిస్తారా*” 
అని అడిగాడు. “తప్పకుండా యిస్తానని అన్నాను. మరి రెండు 
రోజులకు వాడు ఆ వనుగువై ఎక్కి, అనందోత్సావోలతో మకాము 
నకు వచ్చి, తన బహుమానం తీసుకున్నాడు. వాడు దీన్ని ఎలా 
స్వాధీనం చేసుకుంటాడో కనిపెట్టడానికి నేను ముందుగానే ఇద్దరు 
మనుష్యులను పంపాను. వాళ్లు సంగతులు (గ్రహించి తెలియచేశారు. 
దీనిలో రవాన్యం ఏమిటంశు = చనిపోయిన మావటివానికి |పియు 
రాలైన ఒక బాలిక ఉన్నది, ఈ ఏనుగుకు దానితో చనవు వుంది. 
ఆ చిన్నదాని మూలంగా ఈ చిన్న వాడికి ఆ ఏనుగు లొంగినది! ఈ 


ణి కంర యూధం 


చిన్నవాడు ఆ బాలికకు నూతన|పియుడు. వాళ్లిద్దరూ వెళ్లి చేసుకుని, 
కొ త్తకాపురం పెట్టడానికి నే నిచ్చిన బహుమానం ఉపయోగ పడింది, 


పరినరాల్లో రాజకీయాల ననుసరించి కల్లోలం. చెల రేగినపుడు 
ఎన భై మంది మావటివాళ్ళు ఒకప్పుడు సమ్మె చేశారు. ఆ సమయంలో 
నేను ఆరు దుష్టగజాలను లొంగ దీసుకోవలసి ఉన్నది. వాటిలో 
ఒకొక్క చానిని లొంగ తీసుకోవడానికి ఒక్కొక్క కిటుకు వున్నది. 
కొన్నిటికి దగ్గరగావుండాలి* కొన్ని ఉపాయాలు ఏనుగులకు దూరంగా 
వుంశేనేగాని ఫలించవు. కొన్నిటికి ఎదుట ఉండాలి, కొన్ని కిటుకులు 
అవి కూర్చున్నపుడూ, కొన్ని అవి నిలిచి వున్నపుడూ పనిచేస్తాయి. 
ఆ విధంగా ఊజీలు వాటికి అలవాటు చేశారు. ఆ కిటుకులు తెలిసిన 
వారొక్కరూ నా దగ్గరలేరు; వారు సమ్మెలో చేరారు. 


ఎలా గై శెనేమి, ఐదేనుగులు స్వాధీనమయాయి. చివరిది “టో 
పాన్‌* (Toe Hline-The Destroyer ఇ ధ్వంసకము) అనే ఏనుగు. 
సమ్మె చేసిన వారిలో ఒకనికి లంచం యిచ్చే పక్షంలో, వాడు దాన్ని 
లొంగదీసి తెస్తాడని నా వితినిధి మూలంగా తెలిసినది. ఆ సొమ్ముతో 
అతడు తాను కోరిన బాలికను 'పెండ్డాడి, పిదప పనిలో (సవేశించా 
లనీ అనుకున్నాడు. 


తో హ్హౌన్‌'ను ఎవనై నా పట్టుకుంకే చాలునని నాకు అని 
పించింది అది చాలా కూర మైనది, అడవులలోని ధాన్యపు గా దెలను 
(కొట్ట్లను) అది ధ్వంసం చేసేది. అది నేనుండే కుటీరం యొక్క పరి 
నరాల్లో నే మేస్తూ వుండేది, నాది వెదుళ్లతో నిర్మింపబడిన కుటీరం. 
చాని రాటలు చాలా బలహీనమైనవి* అది చూడడానికి ఒక ధాన్యపు 
కొట్టులా గే వుంటుంది. పకణంలో అయినా ఆ యేనుగు దీనికఇైని 
పడవచ్చును, అందువల్ల = దాన్నీ పట్టుకొన్న వానికి కొంత సొమ్ము 


కుంజర యూధం 18 


బహుమానంగా యివ్వడానికి నేను నిళ్చయించాను, వాడు ఆ పను 
గును ఎలా వట్టుకునెదీ నేను పరిశీలిస్తూనే వున్నాను. అతడు 150 
గజాల దూరంలో వున్నప్పుడే శెండుసార్లు అది వెని పడింది. అది 
స్వాధీనం కాదనే నేను నిశ్సయించుకున్నాను. కాని అలా తిరగ 
బడడం - మావటీడు, ఏనుగు = ఒకరి నొకరు దగ్గరగా చూనుకో 
వడం, మామూలుగా _ అనునరించబడే పద్ధతి మాత్రమే అనీ, 
నిజంగా పై బడడం కాదనీ త్వరలోనే |గహించాను. తర్వాత ఆతడు 
గొంతికిలా కూచుని చాన్ని సమ్మతింవ జేసే స్వరంతో 'హ్మిట్‌ , 
హిట్‌ , హ్యాట్‌, హిట్‌ * అని పిలిచాడు ఈ విధంగా పావుగంట 
సేపు జరిగింది. వనుగు అతన్ని లక్ష్యం చెయ్య లేదు, లక్ష్యం చెయ్యక 
పోయినా, అది మేత మేన్తూనే ఒక కన్ను అతని మీద వుంచుతూ నే 
వున్నది. ఉన్నట్టుండి అది మేతమాని నిలిచిపోయింది. తర్వాత మెల్లగా 
అతడు వున్న వేవు వచ్చి, ఆసక్తితో చెవులు ముందుకు పెట్టి 
కూర్చోడానికి నిశ్చయిం చింది. 

అలా వుండీ కూడా దానిని అధిరోహించడానికి ఎంతో ధైర్యం 
వుండాలి. ఆరోవాకుడు హిట్‌, హిట్‌” అని అంటూనే కిందికి వంగి 
దాని కట్లు విప్పాడు. సాధారణంగా వనుగు నిలబడి వున్నప్పుడే 
బందం విప్పుతారు. ఇప్పుడు, అది కూర్చుని వుండగానే విప్పవలసి 
వున్నది. తర్వాత అతడు దానివై శెక్కి "టా" (Htah-నిలబడు) అని 
అన్నాడు. "టో స్టాన్‌” లేచి మకాం వెపు బయలుదేరింది. ఈ ఆఖరి 
వనుగుకూడా స్వాధీనమైనద నే ఆనందంతో నేను పానీయం |గహించి 
పండుగు చేసుకున్నాను. అప్పుడు నేను ఎనఖె మంది కొత్త మావటి 
వాళ్ళనూ కూర్చుకున్నాను, స మ్మెదారులు అందరూ విస్తుపోయారు. 


“టోస్టైాన్‌ "ను స్వాధీనం చేసుకున్నవాడు తాను కోరిన అమ్మా 
యిని వెళ్ళి చేసుకుని, నా వల్ల ధనాన్ని బహుమానంగా [గహించాడు, 


లో కుంజర యూధం: 


తర్వాత 'టోహెన్‌ ” పూర్వపు మావటి “పోలోన్‌' (01010) వచ్చాడు. 
అతడు వంచకులలో గట్టివాడు. అతడు వచ్చి “అయ్యా! నేను నా 
మితుడు బహుమానం పొందేటట్టున్నూ, అతడు తాను కోరిన కన్యను 
పెండ్రా డేటట్లున్నూ చేశాను. నేను అనుకున్న పని నెరవేరింది. మళ్ళీ 
పనిలో ప వేశించదలచాను. నా పనుగును నా కిప్పించండి” అని 
అన్నాడు. ఆ యేనుగు అతనికి అప్పగించ బడింది. ఆ యిద్దరు మావటి 
వాళ్ళూ తమలో తాము ఏదో ఏర్పాటు చేసుకున్నారు. సమ్మెకు 
౩ థిల్యం కలిగించానని నేను తృ ప్రిపడ్డాను. 


మరొకప్పుడు మరొక చిత్రం జరిగింది, షాన్‌ జాతికి చెందిన 
ఇరవై యేళ్ళ యువతి |కూరగజాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన 
అది! *క్యాక్‌ సియిన్‌? = Jade Coloured Eyes = నీలిరంగు 
కన్నులు కలది) అనే దుష్ట్రగజం మాంగ్‌ . చాన్‌ - తా (Maung 
Chan Tha) అనే కుంతధారిని ఆ నాటి మధ్యాహ్నం దంతా 
లతో పొడిచి వేసింది. అతడు చాలా ప్రమాదస్థితిలో వున్నాడు. 
అందువల్ల నాటి సాయం[తం నేను మకాములోని నా కుటీరంలో 
చాలా కలతపాటుతో కూర్చుని వున్నాను. ఆ యేనుగు మాంగ్‌ - 
పో. యిన్‌ (Maung Poyin) అనే మావటీనిని చంవబోతూ వుండగా, 
అతన్ని కాపాడాలనే వుర్దేశంతో [వయత్నించగా, ఆ గజం మాంగ్‌ . 
చాన్‌ - తాను పొడిచి వేసింది. అది మదంలో వుంది, ఆ పరినరాల్లో 
తిరుగుతున్నది. పాపం! కుంతధారి దెబ్బతిన్నా మావటీనిని రతించ 
లేకపోయాడు. ఆ ఏనుగు అతన్ని చంపి వేసింది! 


చేను, నాతోవున్న ముఖ్యుడైన బర్భీయుడితో ఆలోచిస్తు 
న్నాను. దెబ్బ తిన్న మాంగ్‌ - చాన్‌ = తాను ఆసుపత్రికి పంపడం 
ఎలాగా? అని. అతడిని బలమైన గాయాలు కడుపునకు తగలడం వల్లా, 


కుంజర యూధం 75. 


కాలు విరగడం వల్లా - ఏనుగును ఎక్కించి పంపడం సాధ్యం కాదు. 
అలా పంపితే బలవంతంగా అతన్ని చంపడమే అవుతుంది. వెదురు 
డోలీలో పరుండ బెట్టి పంపితే - ఆసుపషతి చేరడానికి ఐదు రోజులు 
_ వడుతుంది. ఈలోగా అతని స్థితి ఎలావుంటుందో! 


ముందుగా తెలుపకుండానే - వాఠాత్తుగా - అందంగా వున్న 
ఒక పొడుగాటి ఆడమనిషి నా కుటీరంలోకి వచ్చింది, ఆమె చని 
పోయిన మావటి వాని యొక్క భార్య అని వెంటనే గుర్తుపట్టాను. 
ఇలాంటి పరిస్థితుల్లో - ఇట్టి (స్త్రీలు దుఃఖంతో కుమిలిపోతూ ఏడ్వడం 
తమ కడసారి బిడ్డను తీసుకుని వచ్చి, అధికారుల యెదుట మోకరించి 
కూర్చోవడం నం|పదాయం, కాని యీమె అలా చెయ్యలేదు. ఆమె 
ఎట్టి విచారాన్నీ వ్యక్తం చెయ్యకుండానే ధైర్యంతో “అయ్యా! నా 
భర్త అయిన మాంగ్‌ - పో . యినును ఉద్యోగం నుంచి తొలగించి. 
నట్లు అధికారప[తం యిస్తారా?ొ అని నన్ను అడిగింది, 


“నశే, తప్పకుండా యిస్తాను. రేపటి వరకూ కానన నిరీక్షించి 
వుంశే నష్టపరిహారాన్ని కూడా చెల్లిస్తాను. మొదట మాంగ్‌ -చాన్‌ = 
తాను ఆసుప|తికి పంపించవలసి వున్నది,” అని జబాబు చెప్పి, ఆమెకు 
కలిగిన కష్టానికి అమిత విచారాన్నీ, సానుభూతినీ తెలిపి ఆమెకు బిడ్డ 
లున్నానేమో అని వాకబు చేశాను. 


ఆమె పలుకలేదు. నా చెంతవున్న బర్మీయుల ద్ద ఆమెకు 
బిడ్డ లెవ్వరూ లేరని నమాధానం చెప్పాడు. మర్యాదలను వేటినీ. 
పొటించకుండా ఆమె వచ్చి అవిభఖేయతగా [ప్రవర్తించి నందుకు తన 
అసంతృప్లిని వెల్లడించి “నీవు ఇప్పుడు వెళ్లిపో. నేను వచ్చి మాట్లాడ 
తానులే' అని చెప్పి, ఆమెను అక్కడినుంచి వంపి వేశాడు. 


76 కుంజర యూధం 


ఆమె పళ పోయాక నేను అతనితో “ఆమె పో-యిన్‌ యొక్క 
య 
భార్య యేనా?” అని అన్నాను. 


“అవునండి. ఆమె అతనికంచు ఎక్కువగా నల్లమందు సేవిస్తుంది, 
అందుచేతనే ఆమెకు బిడ్డలు కలగలేదు” అని అతడు జవాబిచ్చాడు, 


నాకు చాలా ఆశ్చర్యం కలిగింది! పాళా జాతి స్ప నల్లమందు 
తినడం అంతవరకూ నేను వినలేదు. ఆ బర్మీయుల పెద్ద “సందేహం 
లేదు. మీ రిరాత్రి పది టికాలుల (110819 - ఒక విధమైన తూనిక 
[పమాణము) నల్లమందు నాచేతి కివ్వండి. రేపుదయం ఆమె “క్యాక్‌ 
చెయిన్‌ 'ను స్వాధీనం చేనుకుని తీనుకు వస్తుంది. పో-యిన్‌ నల్లమందు 
నిషాలో వున్నప్పుడు చాలా సార్లు ఆమె ఆ యేనుగును తీసుకుని 


రావడం నేనెరుగుదును అని చెప్పి నాలో ఎంతో సంచలనం 
కలిగించాడు ! | 


నేను అతను కోరిన్లే నల్లమందు ఇచ్చాను. ఆ రాతి ఎంతో 
కలతపడిన మనన్సుతోనే పరున్నాను. శెల్టవారక ముందే తెలిసింది 
చాన్‌ -తా చనిపోయాడని, అందువల్ల మనన్సు మరీ నంతోభపడినది ! 


మర్నాడు ఉదయమే బర్మీయుల పెద్ద కలునుకున్నాడు. కాని, 
చేను అతనిని ఏమీ అడగలేదు. ఏమి జరగబోయేది ఎదురు చూస్తూ 
మాతం వున్నాను, 


పది గంటల సమయంలో అతడు వచ్చి “మాకా$"(Makyaw- 
పో-యిన్‌ భార్య) క్యాక్‌ సెయిన్‌ను అధిరోహించి వస్తున్నది, మీరు 
వచ్చి చూడవచ్చును” అని అన్నాడు. ఆమె ఆ పనుగు మీద ఎక్కి 
మకామువై పు పోతూవుంకే చూచి, నా కన్నులనే నేను నమ్మలేక 
పోయాను. ఆమెను చూస్తూవుండగా, తక్కిన [పపంచ మే మరపునకు 


కుంజర యూధం 77 


వచ్చింది. ఆమె నల్లని జుత్తు వెనకవైపు వేలాడుతున్నది. ఆమె నీలి 
రంగు టమైను (T&mM&in-ఒక విధమైన చేతులులేని పొట్టి జా తెట్టు) 
ధరించి వున్నది ఆమె భుజాలు తళతళ లాడుతున్న వి. ఆ మెదృష్టి 
తిన్నగా-ముందు వైపునే (పసరిస్తూ వుండెను, ఆ దృశ్యాన్ని కొంచెం 
సేపు మాతమే చూచ్చి లోపలికి పోయాను. తర్వాత పన్నెండు 
గంటలకు వార్హ వచ్చింది-క్యాక్‌ సెయిన్‌ భద్రంగా ఒక చెట్టుకు కట్ట 
బడిందని. మదించివున్న ఏనుగులను ఆ విధంగా బంధించడమే నం[ప 
చాయం ! 


ఆ సాయంకాలం “మాశ్యాి నా వద్దకు వచ్చింది. ఆమె అప్పుడు 
చక్కని దుస్తులు ధరించి వున్నది. రంగురంగుల టమెను ధరించి 
వున్నది. చానివైని తెల్లని కోటు ధరించి, నల్లని రిరోజములమీద ఒక 
పూవు పెట్టుకొన్నది. ఆమె మోకాళ్ళపై కూర్చుండి మూడుసార్లు 
షికో (511160 = వందనం) చేసి నా యెదుట కూర్చున్నది* ఆమె తల 
వంచుకుని, తాను కూర్చున్న చాపమీదనే దృష్టిని నిలిపి, కుడిచేతిలో 
వున్న చిన్న క|ర్రపుల్లతో ఏమేమో రానూవున్నట్లు ఉన్నది. 


నేను ఆమెకు రావలసిన పరివోరాన్ని చెల్లించాను, అంతేకాక, 
క్యాక్‌ సెయినును వట్టుకొని తెచ్చినందుకు (ప్రత్యేకంగా బహుమతిని 
ఇచ్చాను, నేనీ నంగతిని చె పున్నప్పుడు ఆమె చెదవులలోంచి ఒక 
మందవోనం బయలుపడ్డది* తర్వాత ఆమెకోరిన అధికార ప తాన్ని 
(వాసి యిచ్చాను. అపాయాలవల్ల మరణించిన చారి విషయమై 
ఇట్టే ప|తాలు వుండడం అక్కడి ఆచారం! అవి వుంకునే గాని మర 
ణించిన వారి ఆత్మలను అచటి వనదేవతలు స్వీకరించవని అక్కడివారి 
నమ్మిక. నేనీ విధంగా వా శాను-“శ్యాక్‌ సెయిన్‌ అనే పనుగుకు 
మావటీడైన మాంగ్‌ -పో-యిన్‌ క్కు అతడు కోరిన స్థలానికి వెళ్ళడానికి 


గ్ర కుంజర యూధం 


యిందు మూలంగా అనుమతి నిస్తున్నాను. అతనిని నా దగ్గరి 
ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాను.” ఇలాగున వాని, సంతకం చేసి 
యిచ్చాను, 


నేను నా శుబిలు దగ్గరనుంచి లేస్తూ అనుమతి పశ్రాన్నీ, 
సొమ్మునూ ఆమెకు అందియ్యగా మాక్యా బొల్లి యేడుపుతో రెండు 
కన్నీటి బిందువులు రాల్చి, మూడు సార్లు వందనం చేస్తి లేచి 800 
గజాల దూరంలో-కయ్యకు అవతలవైైపున వున్న మకాముకు వెళ్ళి 
పోయింది. 


తర్వాత ఏమి జరిగేదీ నిరీతిస్తూ, నాలో నేను ఊహిస్తూ ఒక 
దినం గడిపాను. తర్వాత క్యాక్‌ సెయినుకు కొత్త మావటివానిని 
పర్చాటుచేసే విషయమై, బర్మీయుల ెద్దతో సం|ప్రతించాను, అతడిలా 
అన్నాడు = “ఆ విషయమై ఏర్పాటు జరిగింది, మాంగ్‌ = న్వే - గ్యా 
(Maung Ngwe Gyaw) అనే నల్లమందు భాయి వున్నాడు, అతడు 
మాశ్యాను చేరదీశాడు. క్యాక్‌ నెయిన్‌ = అందరికం'బు ఎక్కువ నల్ల 


మందుతినేదని వాళ్లు చెపుతున్నారు. మీరు దయచేసి వది టిశాలుల 
నల్లమందు ఇస్తే సరి, అంతా సరిపడుతుంది” అని, 


అలాంటి క్లిష్ట సమయంలో పది కాదు, అడిగితే ఇరవై 
అయినా ఇవ్వడానికి నేను సిద్ధంగా వున్నాను. 


'మొోక్యా” నల్లమందు తింటుందని ఇప్పటివరకూ కూడా నాకు 
నమ్మకం లేదు. ఆమె దృఢసంక ల్పంకలది, ఆమె చేత్తో నల్లమందు 
అంది స్తే క్యాక్‌సెయిను చక్కగా తీసుకుంటుంది. ఆమె చేతి వాన 
నను అడి ఎరుగును, ఆమె తన మావటివాని భార్య అని బాగా తెలు 
సును, ఆ 'యేనుగును పట్టుకొనడానికి ముందు ఆమె దానికి పూర్తిగా 
మైకం కలిగించి వుంటుందని నేను అనుకున్నాను. 


కుంజర యూధం 79 


అడవిలోని యేనుగుల స్వభావం వింత అయినది* వాటిలో 
అన్నీ కఠినమైనవీ, కూరమైనవీ, దుష్టమైనవీ కావు, నూటికి ఒక్కటి 
మా[తమే |కూరమై తన మావటివానిని ఎదిరించడం గాని, చంపడం 
గాని చేస్తుంది, తక్కిన తొంఖి తొమ్మిదీ మచ్చికపడి ఎంతో 
స్నేవాంతో [వవ ర్తిస్తాయి. 


C202 


ఏనుగులు మున్నగు మవోమృగములు వుండే అడవిలో నేను 
పాతిక సంవత్సరాలు గడిపాను. మొదటి మూడున్నర సంవత్సరాలలో 
తుపాకితో జంతువులను కాల్చడంలో ఎంతో వుత్సాహం వుండినది. 
అప్పుడు నా కండ్లకు మాయ కప్పినట్టుండినది*. నేను సంపాదించిన 
అనుభవాన్ని బట్టి యిప్పుడు-పనుగులు దేవుని స్వంతమనీ, వాటి 
నెన్నడూ వేటాడకూడదనీ దృఢమైన నిశ్చయజ్ఞానం కలిగింది, 


అరణ్య నివాసంలోని మొదటి మూడున్నర సంవత్సరాల 
తర్వాత ఇలాంటిపని చెయ్యకూడదనే అభిప్రాయం ఏర్పడింది, అడ 
వులైనీ, అడవిమృగాలవైనీ గౌరవ భావం ఏర్పడింది. 


నాకు బాగా జ్ఞాపకం వున్నది. ఒకప్పుడు నేను మణిపూర్‌ 
నదీ ముఖ[పొంతంలో = ఒంటరిగా తిరుగుతున్న ఒక మగ వనుగును 
పట్టుకోవడంకోసం రెండు నెలలపాటు |పతిదినమూ (ప్రయత్నించాను, 
ఎంతో (శమపడినా, (పతిదినమూ ఆశాభంగం అయేది, ఆ యేనుగు 
చేరు "ప్వేకా (Shwe kaw). బర్మా చాలిక అంగభంగిమాలు 
(వదర్శిస్తూ, చేతులనూ, |వేళ్ళనూ మీదికి - బయటికి [పసరినూ నాట్యం 
చేసి ఆనం దాన్ని కూర్చినట్టుగా ఈ యేనుగు దంతాలు మీదుగా, బయ 


80 కుంజర యూధం 


టికి వ్యాపించి మనోపహారంగా . వుండడం వట్ట = ఆ అఖ్మిపొయంతో నా 
వద్ద వుండే మావటివాళ్ళు ఆ యునుగుకు ఈ పేరు పెట్టినారు అది 
మా యేనుగులు శెండింటిని దంతాలతో గాఢంగా పొడిచి పసింది. మా 
యేనుగులకు ఎప్పుడూ చికాకు కలిగిస్తూ నే వుంటుంది. మా మావటీలు 
చాలామంది తమ ఏనుగులను పట్టుకోడానికి అడవుల్లోకి పెళ్షినప్పుడు = 
ధైర్యంగా తిరుగుతున్న ఆ ఏనుగును - చూచారు. వాళ్ళు తను చేతు 
లను తిన్నగా పొడుగ్గా చాచి దాని దంతాల తీరునూ, కొలతనూ 
వరించి చెప్పారు. అవి ఎంత లావుగావుండేదీ తెలియడానికి _ మోకాలి 
మీదిభాగాన్ని చేతులతో పట్టుకొని చూపారు. అవి అద్భుతమైన 
దంతాలు! 

ఆ సమయంలో నేను తక్కిన అడవియేనుగులను పట్టుకోడానికి 
ఎన్నో అవకాశాలు ఉండినవి, అలావున్నా, వాటిని విడిచి “స్వేశాను 
పట్టుకోవాలనే దృఢనిశ్చయానికి వచ్చాను. నేను చాన్ని రెండుసార్లు 
చూచాను. కాని అప్పుడు చాన్ని గుండుతో కొష్టే స్థితిలో లేను. 
తర్వాత ఒక నెల్లాళ్ళు "నెలవుమీద వెళ్ళాను, తిరిగీ మే నెలలో అక్క 
డికి రాగలననీ, అది తుపాకీ వేటకు అనుకూలమైన సమయమనీ నాకు 
తెలుసును. 


చ్వుకాను నేను పట్టుకోగలిగితే, అది నా నాలుగో వనుగా 
తుంది. జాడలు కని పెట్టడంలోనూ, తుపాకీ వేటలోను ఆరి కేరినచాడ 
నున్నూ కాగలను, 


ఒకనాటి సాయంకాలం మేము సినీవా (511y%2 - అడవి 
యేనుగుల పల్లె) చేరుకున్నాం. ప్వేకా ఆ చుట్టుప్రక్కల నే ఉన్నదనీ, 
ముందురోజు కొందరికి కనబడిందనీ, చారు చానిని రెండు మైళ్ల 


దూరంలోవున్న నదికి అవతలిగట్టున చూచారనీ ఛా సవాచరులు 
తెలియజేశారు, 


కుంజర యూధం 81 


మాకు సృష్టంగా ఒక పెద్ద ఏనుగుయొక్క అడుగు జాడలు 
కనబడినవి. అవి ప్య్వేకాకు సంబంధించినవే అని నేను ఊహించాను. 
అవి మ్యి త్తానది గట్టువరకూ వ్యాపించి వున్నాయి. రాతి వేళ ఆ 
యేనుగు నదినిదాటి మేము బనచేనివున్న వైవువచ్చి వుంటుందని 
స్పష్టంగా తెలుస్తున్నది, మేము ఈ విషయం తెలునుకునేనరికి పగలు 
పన్నెండు గంటలు దాటింది. ఎండ ఎంతో త్మీవంగా ఉంది. 


నేనప్పుడే ఫలాహోరం చెయ్యడానికి కూర్చున్నాను. కొంచెం 
నోట్లో 'వేనుకునేసరికి ఒక బర్మీయుడు వచ్చి -తను మకాముకు 
800 గజాల దూరంలో _ తాము అప్పుడున్న స్థలానికి మైలుదూరంలో_ 
([బహ్మోండమైన అడవి యేనుగు ఒకటి వున్నదనీ, అది బహుళః ష్వేకా 
అయి వుండవచ్చనీ తెలిపాడు. 


స్ట మా[తమూ నంచేహించకుండా వెంటనే బయలుదేరాను. 


మూడు గంటలప్పుడు _ సొమ్మసిల్ల జేసే మండుకుండలో నేను 

దాని సమీపానికి = చెవులు కొట్టుకున్న చప్పుడు వినిపించేటంత నమీ 
పొనికి చేరుకున్నాను. మశేచప్పుడూ వినబడలేదు వన్నెండడుగుల 
త్తు “ఏనుగు గడ్డిలో అది మేస్తూవున్నది. దాని అడుగుల జాడను 
లోపలికి పోవడానికి సావానీంచాను. నా ఎడమవైపు ఏటిగట్టు 
చాలా దగ్గరగానే వుంటుందని నాకు తెలుసును. ఏ మాత్రమైనా 
నెమ్మది చెడితే అది తన అడుగుజాడలను బట్టి వెనకకు వస్తుందని నాకు 
"తెలుసును. అందుకని, నేను దాని అడుగుజాడలకు కొంత ప్రక్కగా 
తప్పుకుని ఒక చిన్న చెట్టుకు నా పిస్తోలును చేరబెట్టి, ముఖంమీది 
చెమటను తుడుచుకున్నాను. నేను నా స్లాస్కులోని నీళ్ళు తాగి దప్పి 
తీర్చుకున్నాను. ఆ రోజుతప్పక తుపాకి (పెళ్చవలని వుంటుందని నిశ్చ 


యించుకున్నాను. 
6 


్ర2 కుంజర యూధం 


నేను ఆ స్థలంలో వున్నట్లు ఆ యేనుగు పసిపట్టిందిః ఆ సంగతిని 
(గహించిన వెంటనే నాలో కలవరం కల్గింది. ఇలా పనిపట్టి తెలుసు 
కోవడం ఏనుగులకు పరిపాటి. అది తన తొండం చివరతో గట్టి నేల 
మీద గట్టిగా కొట్టింది. ఆ ధ్వని కఠినమై, కంగుమనే గంటధ్వనివ లెనే- 
మరచిపో దామన్నా మరపునకు రాకవున్నది* తర్వాత నిశ్శబ్దం ! నిలి 
చిన చోట ఆలాగే వుండడంతప్ప నాకు మార్గాంతరం లేదుః మేమిద్ద 
రమూ ఆలాగే వుండిపోయాం. కాని, ఏనుగే తర్వాత దారితీసి, 
నేనుండే స్థలాన్ని చాటుకుని ముందు పోయింది. నేను నదితీరం వైపు 
వెళ్లాను. నేను ఊహించిన దానికంఠఇ దగ్గరగానే వుంది. చాని 
వొడ్డున కయాంగ్‌ గడ్డి మొలిచివున్నది. ఒడ్డు నీటిమట్టానికి ఎనిమి 
దడుగుల ఎత్తుగా వుండి, ఇటీవలనే జారిపోతూవున్నది. ఆ వొడ్డును 
చేరడం సాధ్యంకాదు. చేరితే [కిందపడిపో యే అపాయం కలగవచ్చు. 
కొద్ది కణాలలో నే నీళ్లను మీదికి [శుళ్లించిన "పెద్దధ్వని వినబడింది, 
పొడుగాటి ఆ గడ్డిలోంచి చూడగా = నాకు దిగువవైైపు పె గజాల 
దూరంలో |బవ్మోండమైన ఒక మగయేనుగు కదను తొక్కి నట్లుగా 
నడుస్తూ చాలా వేగంగా వటిని చాటుతూ కానవచ్చింది. అది (తుళ్ల 
గొట్టిన నీరు దాని శరీరం నిండా వ్యాపించి వున్నది, 


ప మా(తమూ జంకక నేను ఎనిమిదడుగుల ఒడ్డునుంచి నీటిలోకి 
ఉరికాను. నీరు మూడడుగుల లోతే ఉన్నది. కాని, జోళ్ళతోకూడా 
నా కాళ్లు బురదలో కూరుకుపోయాయి, నేను కదలలేక పోయాను. 
ఇట్టి స్థితిలో కాకపోతే తుపాకి పేల్చడం నురి ఎన్నటికీ సాధ్యంకాదు. 
ఆ యేనుగు వేగంగా పోతూవుండడంవల్లా, నీరు మీదికి చిమ్మబడుతూ 
వుండడంవల్లా దాని గుండెకు గురి చూచి కొట్ట నిళృయించాను, 
కాలు నిలవతొక్కుకో వడం కష్టమైపోయింది. 


కుంజర యూధం 68 


ఆ యేనుగు డెఖై అయిదు గజాల దూరంలో వుండగా నేను 
తుపాకి (పేల్చాను. అది కొంచెం తృొటుపడినా వెంటనే శేరుకొని 
పోలో గురంవలె గుం|డంగా అల్లాడి, వెళ్లినదారినే వెనకకు వచ్చింది, 
అది నాకు ఇరవై అయిదు గజాల దూరంలోవుంది. చానికి విపరీతంగా 
కోపం .కలిగింది ఆ కోపంలో, అది నన్ను చూడలేదు. నేను అలాగే 
నిలిచిపోయాను. గట్టు ఎక్కగలననే ఆశ లేకపోయింది. కొన్ని 
నిమిషాల! కిందట, నీటిలోకి దిగినచోటనే అది గక్టైక్కినది ! అది దెబ్బ 
తిన్నట్లు నేను (గహించాను. “*ప్వేకా దంతాల మాదిరిగా దాని 
దంతాలు పెద్దవిగానూ, వర్ణించిన విధంగా కొంచెం వంగివున్నట్లూ 
కానరాలేదు. 


నేను మరొకసారి గుండెకు గురిచూచి కొట్టాను, ఈ సారి 
సరిగానే "దెబ్బతగిలింది. ఆ యేనుగు వటిగట్టుపెని పడిపోయింది. 
నా వెంట నున్న పిల్లవాడు ఇంత సేపూ గట్టుమీద వున్న ఒక చెట్టువె 
వున్నాడు. నేను బురదనుండి తప్పించుకుని వచ్చేలోపల = ఆతడు ఆ 
పనుగును పరీకించడానికి వెళ్ళి తొందరగా వెనక్కువచ్చి “అమాయ్‌, 
అమాయ్‌ (4&మ81-4&[21 = అమ్మో, అమ్మో) మీరు క్యాన్‌ జె్‌ను 
(Kyan Zit) చంపి వేశారు"అని ఏదో విచి[తం జరిగినట్లు గట్టిగా అరచి 

౧m ణు 

నాతో చెప్పాడు. 


ఆ మాటలు వినగా నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. కాని, 
వాడు ఏ అభి| పొయంతో అన్నదీ (గహించాను, అప్పుడు నాలుగు 
న్నర గంటలయి వుంటుంది. ఎండత్మీవత తగ్గలేదు. నేను అడవి 
యేనుగు జయించిన చివ్నాంగా ప్వేకా యొక్క దంతాలను 
(గహించ దలచాను, కాన్ని చానిని నేను స్వాధీనం చేసుకోలేక 
పోయాను, మకొక ఏడాదివరకూ, మరొక ఏనుగును కొట్టడానికి నాకు 


రఢీ కుంజర యూాభ్రర 


అనుమతిలేదు. కాని, నేను చంపిన ఏనుగు యొక్క తలను చూసే 
సరికి నా నిరుత్సాపామంతా మాయమెపోయింది. అలాటి జంతువు 
చాలా అరుదుగా వుంటుంది. అది యిదివరకే మావటి వాళ్లందరికీ 
ఎంతో ఆందోళనను కలిగించింది, అందునల్ల దీనిని చూడడానికి వాళ్లు 
మకామునుంచి గుంపులు గుంపులుగా వచ్చారు, 


“క్యాన్‌ జీతీను గురించి వింత వింత కథలు వున్నాయి. అందరూ 
ఆతురతతో “క్యాన్‌ జిత్‌, క్యాన్‌ బర్‌, క్యాన్‌ 36" అనీ అరిశేనరికి, 
దాన్ని గురించిన విచితతమమైన కథో యథార్థ మైనదిగా వారు 
భావించినట్లు తోచింది, 


నేను ఖడ్గమృగాన్ని చంపినా ఇంత ఎక్కువగా ఆశ్చర్యపడి 
వుండను, “క్యాన్‌ జిత్‌ ' అనే మాట అరుదుగా వుంజే దం తాలనుగూర్చి 
వర్శించేది. చెరకుగడ కున్నట్లుగా ఆ దంతాలకు కొంచెం ఉబ్బెత్తుగా 
వలయాలు ఏర్పడి ఉంటాయి. అలాటి దంతాలుగల ఏనుగులు కథల్లో 
వస్తాయనీ, అయినా అరుదుగా కానవస్తాయనీ బర్ఫ్భ్గీయులు చపుతూ 
వుంటారు. క్యాన్‌ జిత్‌ జూతి యేనుగు పనుగులకు రాజనీ, 'దాని బల 
పరాక్రమాలను చూచి మిగిలిన ఏనుగులు భయవడి, విధేయతగా 
వుంటాయనీ వారి నమ్మకం. 


దాని దంతములు మొదటి నుంచి చివరి వరకూ వలయాలు 
కలిగి వుంటాయి. ఆ దంతాలను కోసి వేసినా తిరిగి మొలిచినవ్పుడు 
వలయాలు వర్పడణాయి. కాని, చాలా తగ్గుదలలో వుంటాయి. ఆ 
తర్వాత ఈ దంతాల యొక్క. ఛాయాచి(తం ఒకటి “బొంబాయి 
నాచురల్‌ హిస్టరీ జర్నల్‌” అనే ప|క్రికలో (పకటించ బడింది. 
దంతాల్లో యిలా వలయాలు వర్పడడానికి తగిన కారణం బోధవడ 
లేదు. రెండు దంతాలకూ ఈ విధంగా వలయాలు (కమనద్ధతిలో 


కుంజర యూధం 85 


వున్నందున-వికార స్వరూపం అని చెప్ప వీలు కాదు, బర్మాలో మచ్చిక 
పడి వేలకొలదిగా వున్న వనుగులలో ఒక దానికిన్నీ యీ విధమైన 


చంతాలు కానరావు. 


నేను చాని కాలుమీద కూర్చుని కొంచెం నీరు (తాగి ఆందో 
ళనతోనూ, పశ్చాతావంతోనూ దానివైపు చూచాను, “ఈ యేనుగు 
తన దంతాలతో నాశేమి వోని కలిగించింది? నేను చాని విషయంలో 
చేసిన పని యేమి?” అని నాలో నేనే (పశ్నించుకున్నాను 


ఆ యేనుగు చుట్టూ, మూగిన మావటివాళ్లు ఆ దంశాలను 
ఆశ్చర్యంతో చూస్తూ దీరంగా చర్చలను సాగించారు, మకామునుంచి 
మావటీల చెద్ద = చాని దంతములను కొయ్యడానికి ఒక చిన్న గొడ్డలి 
తోను, వాడికత్తులతోనూ వచ్చాడు. “క్యాన్‌ జిత్‌ "ను చూడడానికి 
మకాములోని (స్త్రీ లందరూ పిల్లతోనూ, చంటిబిడ్డలతోనూ వచ్చారు, 


నేను బసకు వెళ్లి శేనీటినీ ఫలవోశాన్నీ తీసుకుని తిరిగివచ్చి 
దంతాలకోత మున్నగు వాటిని గమనిస్తూ వుంటిని. దాని తోక 
వెం[టుకలనూ, ముందు పొదాన్నీ భద్రం చేశాను. క్యాన్‌ జిక్‌ పాదం 
వలె సరియైన పొదమూ, కాలిగోళ్లూ వున్న ఏనుగు మరొకటి నాకు 
కానరాలేదు. శాలి గోళ్లు తోమి పరిశుద్ధం చేసినట్టుగా (ప్రకాశిస్తూ 
వున్నాయి. గోళ్ళ నడుమ వుండే మాంస (గంధులు, ఆ ఏనుగు తన 
జాతిలో ఉత్తమమనే సంగతిని వ్య క్షంచేస్తూ వున్నది. 


దీనిని కొట్టడంతో నా తుపాకీ వేట పరిసమా ప్పమైనది, ఆ 
తర్వాత నేను దేనినీ తుపాకితో కొట్టనూలేదు. అట్టి వుద్దోంగల వారికి 
సాయవపడనూ లేదు, 


56 కుంజర యూధం 


ఇప్పుడు నాకు యిష్టం లేకపోయినా, మొదటి రోజుల్లో 
శుపాకిని ఉపయోగించడానికి విచారసడే వాడనుశాను. అడవినీ, 
అడవిలో వుండే పనుగులనూ (పేమించడానికీ, అర్దం చేనుకోడానికీ 
ఆ జీవితమే యిచ్చింది ! చేను నాలుగు ఏనుగులను చంపాను. శాని 
వందలకొద్దీ పనుగులకు అనేక విధాల సవేయం చేశాను. వాటి అధి 
వృద్ధి కోనం వళ్ళతరబడి పోరాడాను. యుద్ధం సంభవించినప్పుడు 
వాటితో కలిసి యుద్దం చేశాను, 


రండ వలాగ్‌ వలు 


CD 


1925.26 సంవత్సరాల మధ్య నేను జనరల్‌, సర్‌. విలియం 
బర్డ్‌ వుడ్డుగారితో కలిసి వేటకు వెళ్ళినాను. అప్పుడాయన ఇండియా 
సర్వసేనాధివతిగా వుంజేవారు. అతని బలగం ఎగువ చిండ్‌విన్‌ నది 
దగ్గర వుండి, నేను నర్వసేనానినీ, అతని పరివారాన్నీ సిట్టాంగ్‌ 
(Sittaung) దగ్గర కలుసుకున్నాను. 


అప్పుడు బర్మా ఇండియా అధికారం కింద ఉండినది, అప్పుడా 
సర్వ సేనాని ఇంఫాలునుంచి టామూ వరకూ కాలినడకను [ప్రయాణం 
చెయ్యడమే ఎంతో దున్తరమెనది- పగ్జెనిమిది, ఇరవై సంవత్సరాలకు 
ఏర్పడిన యిప్పటి చారికీ, అప్పటి దానికీ కొంచెమైనా పోలిక లేదు, 
ఇప్పుడు ఎంతో అభివృద్ధి పొందినది! 


ఆయన తన బలగంతో అయిదు రోజులు (పయాణం చేసినట్లు 
నాకు జ్ఞపి వున్నది, (ప్రయాణంలో (పతి ఒక్కరూ శరీరం కొంకర్లు 
పోయెటట్లు చేసే చల్లటి పర్వత (పవావోల్లో ఈదవలసి కూడా వుండి 
నది. మార్గం ఆరడుగులు వెడల్పు కల్లి చిక్కుగా వుంది; [క్రమమైన 
పద్దతిలో లేదు. ఇండియా యొక్క భావిరతణనుబట్టి మాతమే 


£8 కుంజర యూధం 


కాకుండా రాజకీయంగా కూడా ఈ మాగ్గానికి [(పాధాన్యం వుంది. 
అప్పుడు బర్మాను ఇండియానుంచి వేరు పరచే సమన్య [పాధాన్యం 
వహించి వున్నది 


ఇండియాకు పోయే ఈ మార్గాన్ని అభివృద్ధివర చడం బర్మీయు 
లకు ఎంతమా[తమూ అభిమతం కాదు. ఇది మంచిరోడ్డుగా తయో తే 
దీలిమూలంగా ఇండియనులు ఎడతెగకుండా బర్మాకు వలసవస్తారని 
వారి భయం! సము|ద్రంమీద నుంచి రాకుండా వారిని అటకాయించ 
వచ్చును; కాని, రోడ్డుమీద వచ్చేవారిని అడ్డుకోవడం చాలా కష్టం 
వర్తకానికా, యూ చారి వువయోగపడదు. అందుచేత దీని అభివృద్ధి 
బర్మాకు మేలు చేకూర్చదని వారి అభి పాయం 


1942 నుంచి 45 వరకూ జరిగిన బర్మా దండయా[త కంతటికి 
యీ మార్గమే ఆధారం ! బర్మానుంచి ఇండియాకు రావడానికి రెండే 
రెండు మాళ్లాలున్న వి, ఒకటి = సము[దమార్షం ! రెండు ఈదారిన్నీ, 
ఇవి కాక ఒకటి రెండు కొండదారు లున్నవి అవి ఎగువ చిండ్విన్‌ 
నది యొక్క ఉపనదులనుంచి ఉత్తర ఆసాము చేరుతవి, బర్మా - 
ఇండియా సరివాద్దులో |బవ్మోండంగా గోడ పెట్టినట్లు పర్వతపంక్స్తులు 
వున్నవి. ఆరోవాణకు అవి అసాధ్యాలు ! అవి ఐరావతీనది లోయ 
నుండి ఆసామును చేరకుండా చేస్తున్నవి. బర్మాలో సముద్ర |పాంత 
మైన ఆరకాన్‌ రాష్ట్రంనుంచి సముద్రతీరంగా రోడ్డు వెయ్యడమూ 
సాధ్యంకాదు. అందువల్ల బర్మాశుంచి నేలమీదుగా ఇండియాను చేర 
డానికి = చిండ్విన్‌ కు మీదుగా కలేవా (Kalewa) వరకూ పోయి, 
ఆమీద కాబా (152027) కనుమనుంచి టామూ (గౌజయి) కు పోయి, 
పర్వతపంక్తులను చాటి మణిపూరు (వొంతంనుంచి ఇంఫాలు (Imphal) 
సమతలాన్ని చేరవలసి వుంటుంది. 


కుంజర యూధం 99 


నైనికదృష్టితో పరిశీలించగా, ఈ మార్గం ఎంతో ముఖ్య మైన 
దని తెలుస్తుంది. (బ్రిటిష్‌ వారికి సముదంమీద అధికారం వున్నంత 
వరకూ సేనికంగాకూడా ఇది (వొాధాన్యం కలదికాదు. ఈ మార్గం 
వల్లి రాజకీయంగా కొన్ని చిక్కులు నంభవించవచ్చును రూడా, కాని, 
యీ మార్గాన్ని అభివృద్ధిపరచడానికే జనరల్‌ ర్‌ వుడ్డుగారు అను 
'కూలంగా వున్నట్లు తెలుసుకున్నాను. వార్తలను పంపడానికి, 
తెప్పించుకోడానికీ దీని అభివృద్ది ఎంతో అవనరం! ఈ [పయాణం 
“ఆయనకు అపరిమిత మైన ఆనందాన్ని కలిగించింది. ఈ [పయాణంలో 
ఆయన మామూలు దైనందిన కార్య|క్రమంనుంచీ, ఆధికారిక లాంచ 
నాల నుండీ తప్పించుకు తెరిపిగా ఉన్నాడు . చిన్నతనంలోవలె సాధా 
రణ సై నికోద్యోగిగానే ఉండి, ఒక నెల సెలవుమీద వున్నట్లు భావించు 
కుని సంతోషించాడు. ఆయన సతీమణి కలక తానుంచి రంగూనుకు 
సము[దంమీద వచ్చి, అక్కడినుంచి మాండలేకు వెళ్లింది. అక్కడా మె 
.నీటిరంగు చి.తాలు వేస్తూ కొన్నాళ్లువుండి తర్వాత చిన్‌ డ్వినుకు 
వచ్చి భర్తను కలునుకున్నది. 


నేనప్పుడు వేటాడినది చాతులను మాతమె! ఏనుగులను 
వేటాడడమ నే [పన _క్టేలేదు ! 


నేను బర్డ్‌ వుడ్డు దంపతులతో రెండు రోజులు మాత మే వుండ 
డానికి వీలు కలిగింది. అప్పుడు బొంబాయి, బర్మా కార్చొరేషనువారి 
చిన్న పడవ 'చిన్‌డ్విన నా స్వాధీనంలో వుండినది. అందు భోజన 
సామగి మొదలైనవి తగినట్లు ఏర్పాటు చెయ్య బడినవి. ఆ షికారు 
నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. 


1942-44 లలో యుద్ధం జరుగుతూ వున్న సమయంలో 
బర్మానూ, ఇండియానూ కలుపుతున్న ఆ రవాచారిమీద = నర్వ 


90 కుంజర యూూధం6. 


సేనానిగా వుండిన లార్డ్‌ వేవెల్‌తో కలిసి ఫలావోరం చేశాను. తర్వాత 
నర్వ సేనాధిపతిగా వుండిన నర్‌ శ్లాడ్‌ ఆచిన్‌ లెక్‌తో కలిసి విందార 
గించాను. ఇలా జరుగుతుందని నే నెన్నడూ అనుకో నేలేదు. 


1088 లో నేను సెలవుమీద ఇంటికి వెళ్ళాను. యుద్ధం అని 
వార్యమని తోచింది. ఈ స్థితిలో బర్మాకు తిరిగి వెళ్లడమా, మాన 
డమా అనే సందిగ్తస్థితి నాకు ఏర్పడింది. పమెనానరే అని బర్మాకు: 
వెళ్ళడానికే నిళ్చయించుకున్నాను. ఒకవేళ యుద్ధము నంభవిస్తే 
జపాను ళ్యతుపతం చేరవచ్చుననీ, అప్పుడు నేను సూయజ్‌ కాల్వకు. 
పడమట వుండడంకంచు తూర్పున వుండడమే ఉపయోగకరమనీ 
భావించాను, 


1989 లో యుద్దం (ప్రారంభమైంది. ఉక్కుమాదిరిగా శేకు 
కలపకూడా యుద్ధసామ [గిగా (పాధాన్యం వహించింది. శుకు కలవ 
పనిలో నిమగ్నులై నవారంతా దేశానికి గొప్పసేవ చేసేవారుగా వరి 
గణింపబడ్డారు. యుద్ధం యొక్క (ప్రాథమిక దశలో శేకుకలప విస్తా 
రంగా ఇంగ్లాండుకు ఎగుమతి అయ్యేది. ఇటలీ యుద్ధరంగంలో 
(వ వేశించాక మధ్య (పొచ్యానికి శుకు మిక్కిలి అవసరమెంది. ఒక్క. 
ఇండియాకే ఎంతో కలప కావలనీ వుండినది. కావలసిన మేరకు 
బర్మా శుకును నరఫరా చెయ్య లేకపో యేది. అడవుల్లో పని ఎంతో 
. వేగంగా జరగవలసివుండినది* కేకు కలపనేకాకుండా తక్కిన కలపను: 
కూడా రవానా చెయ్యడానికి ఏనుగులు ఎంతో అవనరమైనాయి. 


యుద్దంలో జపొను (వ వేశించాక ఇండియాకు కలప యొక్క 
ఆవశ్యకత ఎంతో ఎక్కువైంది, 1941 డినెంబరుకు తర్వాత అత్యధి. 
కంగా కొత్త ఉత్ప త్తి కేం[దాలు (పారంభించబడ్డాయిః కలప వనికి 
సంబంధించిన ఉద్యోగులందరూ మూడు నెలలు అడవిలోనే వుండి 


కుంజర యూధం 91 


పోయారు. వాళ్ళలో బాలా మంది కుటుంబాలతో కూడా వచ్చారు. 
యుద్ధ పరిస్థితులు వాళ్ళకు ని స్తం|తి (17161699) మూలంగా తెలిసేవి, 
అప్పుడు జపానీయులు ఎంతో శ్రీ ఘంగా పురోగమించారు అయి 
నప్పటికీ వాళ్ళు సింగ పూరుతోనూ, మలయాతోనూ ఆగిపోవలసి 
వస్తుందని (ప్రతివ్యక్తీ అనుకునేవాడు. అయినా, పరిస్థితులు విష 
మించాయి. (పయి వేటు వ్యాపార సంస్థ అయిన మా బొంబాయి 
బర్మా కార్పొ రేపనుి వారు తమ కంచెనీలో పనిచేసే ఐరోపీయు 
లనూ వారి కుటుంబాలనూ వెంటనే సురడిత స్థలాలకు చేశ్చే 
ఏర్పాట్లు చెయ్యాలని తొందర తొందరగా పాచ్చరికలు చేశారు. 
ఆ ఐరోపీయులను ఎగువ చిన్‌డ్విన్‌ నుంచి మణిపూరునకూ, అక్కడి 
నుంచి ఆసాముకూ పంపవలసి వున్నది. దీనికై ఒక చక్కని పథకం 
ఏర్పరుపబడినది, మా దగ్గర ఏనుగులు లేకపోతే యీ తరలింపు పని 
సాధ్య మై వుండేది కాదు. 


ఆ సమయంలో నేను నా భార్యతోనూ, కుటుంబంతోనూ 
పామ్‌ మాగాణాలలో (Sham States) ్వేలీ (Shweli) నదీ (పాం 
తాల్లో తిరుగుతూ వుంటిని. 


నాకు మా కంపెనీ నుంచి ఒక రహన్య లేఖ కూడా వచ్చింది. 
అందులో త్రీ లందరూ వెంటనే కేంద స్థలానికి తరలింవబడాలని 
గట్టి సలహా ఇవ్వబడింది, 
టె 


చిండ్విన్‌ నదీతీరంలోని మొనీవా (Monyw&) కు వెళ్ళాలని, 
ఆ వైగా వెళ్ళడానికి కూడా సిద్ధంగా వుండాలనీ నాకు శులిగాం 
కూడా వచ్చింది. వీరిని సురమీత స్థలాలకు పంపడానికి కంపెనీవారు 
ఎలాటి పర్చాట్టు చేసినదీ నాకు తెలియదు. ఆ దేశాన్ని గురించి బాగా 
తెలునును కాబట్టి ముందు ఏమి జరగబోయేదీ నేను ఊహించాను. 


2 కుంజర యూధం 


బర్మాలోని ఆంతరంగికాలై న చిక్కులను బట్టియే నాకు యీవిధంగా 
సలవో ఇవ్వబడిందని నా ఆలోచన. నేను నిర్బంధంగా ఏనుగులతో 
నది వద్దకు వెళ్ళాను. తర్వాత మా చిన్న పడవలో దిగువకు రెండు 
రోజులు [పయాణంచేసి ఐరావతీ నదిని చేరాము. 


యుద్దం |పొరంభ మైనప్పట్నుంచీ ఏర్పడిన పరిస్థితులకు అల 
వాటుపడిన మాకు మాండలే (Man6al2y) లో ఎలాటి మార్పులూ 
కనబడలేదు. మహిళల సవోయ సైన్యంలోని నభ్యురాండు తప్ప 
మిగిలిన (స్త్రీలూ, పిల్లలూ చిన్‌డ్విన్‌ వరకూ వెళ్ళిపోయారు. అందరూ 
ఎంతో బెదిరిపోయారు. ధనవంతులైన భారతీయులు అక్కడినుంచి 
బయలుదేరి పోతూనే వున్నారు. 


నేను మాండలేనుంచి తిన్నగా మొనీవాకు వెళ్ళవలసివుంది. 
కాని, మొదట మా యింటికీ, మేమియో (ఏగ2ము/0)లోని "కేంచా 
నికీ పోయి, ఒక రా(త్రివుండి ఆ తర్వాతే మొనీవాకు వెళ్ళదలచాను. 
అక్కడ నొ క్యాంపు సామాను వుంచివేసి, తేలికైన సామాను 
'శేదలచుకున్నాను. ఇది, చిన్స్‌ విన్‌ కు వెళ్ళేటప్పుడు నా భార్యకు 
కావలసి వుంటుంది! ఆమె నిర్భంధంగా బర్మాను విడిచిపెట్టి వెళ్ళ పరి 
స్థితి యేర్చ్పడినపుడు నేను మేమియోకు రావలసి వుంటుందని 
అనుకున్నాను. 


ఇట్టి పరిస్థితిలో మొనీవాకు పోయే ర్రైళ్టూ, కలేవాకు పోయే 
స్రీమర్లూ ఇండియనులతో కిటకిటలాడుతూ వుండేవి. తమ ఐరోపీయో 
ద్యోగులకు కుటుంబాలను చిండ్విన్‌ వరకూ పంపడానికి తగిన చర్యలు 
తీసుకున్న సంస్థలలో మొట్టమొదటిది మా బొంబాయి బర్మా కార్పొ 
శేవనే! అక్కడ యేదైనా వమాదం జరిగే పథంలో, వారు నుల 
భంగా అక్కడినుంచి పోగలరు. దూరదృష్టి గల కొందరు (వభుత్యో 


కుంజర యూధం ర్రిలి 


ద్యోగులు కూడా తమ కుటుంబాలను పంపి వెయ్యడానికి స్వంతంగా 
ఏర్పాట్లు చేనుకున్నారు. ఈ విషయంలో (పభుత్వం ఎట్టి చర్యలనూ 
తీసుకోలేదు, మీదు మిక్కిలి - మా కంవెన్సీ తమ వుద్యోగస్థులలో 
కొందరికి మాత్రం కుటుంబాలను తరలించే సౌకర్యం కలిగించి వక్ష 
పాతం చూపించినదంటూ విమర్శించింది. కాని, అత్యవనర పరిస్థితులు 
ఏర్పడినప్పుడు (పభుత్వం యీోవిషయం లో పనిచేయ్యడానికి బోంజాయి 
బర్మా కార్పొ రేషనే మార్గదర్శక మైనదని చెప్పాలి. ఉద్యోగష్టుల 
కుటుంబాలను దూర[పదేశాలకు తరలించడంవల్ల, వాళ్ళు తమ 
కుటుంబాలను గురించి పడే ఆందోశ నా, బాధ్యతా తగ్గి తమ పనులు 
న్మక్రమంగా చెయ్యడానికి పీలు కలిగింది. 


మొనీవాలో, నేను (స్త్రీల యొక్కయు, శిశువుల యొక్కయు 
రెండవ జట్టును కలుసుకున్నాను. మొదటి జట్టు చిన్ట్‌విను నదిలో 
మాలయక్‌ (Mawlaik) వరకూ (పయాణం చేసింది. అక్కడికి 
అందరూ చేరిన తర్వాత ఏమి చేయ నిర్లయించేదీ తేలుతుంది. మొనీవా 
నుంచి వెనకకు రావాలని నొ సనంకల్పం* కాని, అక్కడినుంచి రెండవ 
జట్టును తీసుకుని లాంచి (చిన్న పడవ) లో మాలయక్‌ వెళ్ళాలని 


అధికారుల ఆజ, 
థి న్‌ 


నేను మాలయక్‌ వెళ్ళి నా బాధ్యత కిందవున్న రెండవ జట్టును 
అక్కడివారికి అప్పగించాను, అత్యవసర పరిస్థితులు సంభవిస్తే, అక్క 
డున్న వారిని మణిపూరు నైటు చ్వారా ఇండియాకు వంవడానికి 
జరిగే ఏర్పాట్లకు సాయపడాలనీ, అందుకోసం అక్కడే వుండాలనీ 
అధికారులు ఉత్తరువు చేశారు. ఈ విధంగానే నిర్ణయిస్తే, నేను (స్రీ 
శిశువుల వెంట వుండి, పనుగులతోకూడా, వారిని ఇండియాకు చేర్చ 
వలని వుంటుంది. వనుగులు, వారి ఆవోర సదార్టాలనూ, అత్యవనర 


'ల్రశ్వ కుంజర యూధం 


మెన వస్తువులనూ మొయ్యడానికి మాతమే కాని, జట్టుదారులను 
మొయ్యడానికి నూ(తం కాదు, 


అప్పటినుంచి ఏనుగులు యీ రవాణాపనిలో (పథాన పాతను 
వహించసాగినవి, అది 1942 ఫి ఫిబవరి నెల, ఏనుగులు కలేవా(Kalewa) 
ఉత్తరంగా, చిన్‌డ్విన్‌ నదియొక్క పడమటి తీరంలో కలపపనిలో 
నిమగ్నమె వున్నాయి, ఆ పనిని వెంటనే నిలిపివేసి, జనాన్ని సురమీత 
స్థలాలకు తరలించడానికి ఏనుగులను పంపవలసిందని జాఫ్‌ బన్టక్‌ 
(Geoff Bostock) ఉత్తరువు చేశాడు. ఆయన ఆ సమయంలో అడవి 
లోని అధికారులకు అధినేత! 


ఇండియానుంచి [బ్రహ్మాండమైన నై న్యంఒకటి రాబోతున్నదనీ, 
దానికోసం ఇంఫాలు నుంచి కలేవా వరకూ అతిచురుకుగా రోడ్డు 
తయారవుతున్నదనీ వదంతులు బయలుదేరాయి. సీటాంగ్‌ నద 
(Sittaung River) నదివైపు పురోగమిస్తున్న జపాను సైన్యాన్ని 
అడ్డుకోడానికే యీ సైన్యం వస్తున్నదట! కొందరు యీ వదంతులను 
విశ్వసించారు. కలేవా చివరనుంచి టామూ వరకూ రోడ్డుపని జరుగు 
తున్నది. కాని సె వదంతుల (పకారం జరగడం లేదు. అక్కడనుంచీ 
పడమటి తట్టున పర్వతపంక్షి! రోడ్డు వెయ్యడంలోనూ, వంతెనల 
పాగింశాలకు కలపను చేర వెయ్యడంలోనూ పనుగులు ఎంతో ఉప 
యోగ పడ్డాయి. ఏనుగులతో మావటీలు [పతి దినమూ ఎక్కువ 
గంటలు మనః పూర్వకంగా చాలా శరమ తీసుకుని వనిచేశారు, 
ఆ మాన్గాన ఎడతెగకుండా వస్తూవున్న భారతీయ [పయాణికులవల్ల 
వ మా[తమూ చికాకు లేకుండా యీ పని జరిగింది. 


ముసలివాళ్ళనూ, రోగులనూ .సిటాంగు 'SittaU1ng) నుంచి 
చిన్‌ డ్విను మీదుగా టామూ ' చేర్చడానికి కొన్ని 'యేనుగులు పనికి 


కుంజర యూధం 05 


వచ్చాయి, మార్గమధ్యంలో కొంత సేపు నిలవడానికి తాత్కాలికంగా 
కొన్ని బసలు అక్కడక్కడ అడవులలో ఏర్పాటయాయి, అడవుల్లోని 
ఉద్యోగులు వాటిని నిర్వహించేవారు. కొన్ని యేనుగులు ఆ బనలలో 
వుండే వారికి అవనరమైన వస్తువులను తెచ్చేవి. చివరకు బొంబాయి 
బర్మా కార్పొలేషనూ, [పభుత్వమూ, అటవీశాఖ _ అన్నీ మొత్తం 
మీద కలిసి యీ కార్యకలాపం నెరవేర్చాయి. అవి సక9మంగా 


పనుగుల వల్లనే జరిగాయి! 


ప(పిలు చివరి వరకూ ఎడతెగకుండా పనుగులు యీ విధంగా 
పనిచేశాయి. తర్వాత వాటికి నీళ్ళు దొరకలేదు. కలేవా _ టామూ 
రోడ్డు పని అంతటితో నిలిచిపోయింది, బర్మానుంచి వెనుదిరిగి వచ్చిన 
సైన్యం చిండ్వికా చాటి రావడంతో ఆ పని తిరిగీ [పారంభ మైనది. 


న 


(స్త్రీలూ, పిల్లలూ టామూ చేరడానికి అడవి మార్గంలో 
(సయాణం చేశాము. పమంజే - రహదారిలో జనం ఎడతెగకుండా 
(ప్రయాణం చేస్తున్నారు. అలాంటి మార్గంలో ఏనుగులతో వెళ్ళడం 
బాలా చికాకుగా తోచింది. నేను (శ్రీ బస్టక్‌ తో కలిసి 1942 ఫ్మిబవరి 
14 వ తేదిని మాలయకొనుంచి బయలుదేరాను. ఇర్యవైమంది (స్ర్రీలూ 
పదిహేనుగురు పిల్లలూ, ఏనుగులతో మాకు అప్పగించబడినారు, 
"రెండవ జట్టు (శ్రీ పార్కర్‌ కూ, ( జోన్సుకూ అప్పగించబడింది, 
అందులో ఇరవైమంది (స్త్రీలూ; వన్నెండుగురు పిల్లలూ వున్నారు. 
మా తర్వాత రెండు రోజులకు వారు పియాణం పారంభించారు. 
మొత్తం మీద నల ఖై మంది (స్రీలూ. ఇరవై యేడుగురు పిల్లలూ, 
నూరు ఏనుగులూ మా పర్య వెకణ కింద ఉన్నవి: 


వనుగుల విషయంలో నాకు చాలా ఆందోళనగా వుండినది. 
కాని, మావటి వాళ్లు నెమ్మదిగా వాటిని చూచుకున్నారు. మేము 


9G కుంజర యూూధం 


ముందుకు సాగిపోతూనే వున్నాం. ముందు ముందు చాలా కష్టా 
లున్నాయని పాచ్చరిక వచ్చింది. అది తూ - చా _ తప్పని య థార్థంగా 
కనబడింది. దారిలో ఒక చిన్‌ [గామంలోని [గామస్టులు కొట్టియిచ్చిన 
అరటి బోదెలు తప్ప ఏనుగులకు - ముప్పయి గంటల వరకూ ఆహో 
రంగాని, నీరుగాని దొరకలేదు. ఆ బోడెఖున్నూ ఒక్కొక్క దానికి 
పన్నెంజేసి వచ్చాయి. మేము ఏనుగులను కట్టి వేసి రాత్రంతా మేలు 
కొనే వున్నాం. పొపం! వాటికి తినడానికి కూడా శకి లేకపోయింది. 
మొదట కొంత అభ్యానం చేయించకుండా ప్ర్రీలనూ, పిల్లలనూ 
హఠాత్తుగా యిలా తరలించడం చాలా కస్ట మెన పని అని బాగా 
బోధపడింది. కాని, [కమంగా రోజుకు రోజూ - అనుసరించవలసిన 
పద్దతికి అందరూ అలవాటు పడ్డారు. 


ఎన్నో చిక్కులు పడి, పోతూ పోతూ నేను ఒక బుల్‌ డోజరు 
(Bulldozer = నేలను చదును చేసే యం(తం)ను చూశాను, చాన్ని 
నడుపుతున్న వ్యక్తిని పది నిమిషాల పాటు పరిశీలించాను. అతని 
యం తం నేలను తవ్వుతూ మట్టిని, రాళ్ళనూ [పక్కకు తోసి వేన్తూ, 
పొదలనూ వాటినీ ఛేదిస్తూ వుంది. “నర్‌” అనే బిరుదం యివ్వదలి స్తే 
దానికి అతడే అర్హుడని తోచింది. 


ఇంఫాలు సమతలంలోని వలేల్‌ (Palel) వరకూ, దారి పొడు 
గునా మాకు యో యం| తాల ధ్యనులు వినబడుతూనే వుండినవి, 
కొంతవరకూ కొ_త్తరోడ్డు పడింది. ఆ చివర్నుంచీ ఈ యంశాలు 
పనిచేస్తూ వుండినవి* ఈ "రోడ్డు వెయ్యడం బర్మాకు నన రావడానికో 
లేక బర్మానుంచి సై సైన్యాన్ని తరలించడానికో తెలియలేదు. బర్మా 
నుంచి వచ్చే వార్తలు మాతం భయంకరంగా వున్నవి, వలేలునుంచి 
ఇంఖాలు వరకూ వెళ్ళడానికి మాకు మోటారు బండ్లు దొరికాయి, 


కుంజర యూధం 97 


ఏనుగులను అక్కడ నాళనం చెయ్యడంక ం"ి తీరిగీ వెనక్కు పంపడమే 
మంచిదని తోచింది. అవి బర్మాలో చెయ్యవలసిన పని ఎంతోవుంది. 


ఆసాం-జెంగాల్‌ 5 ల్వేవారి రెలుబండి ఎక్కి ఆ కుటుంబాలు 
పోతూ వుంకు మనస్సుకు ఎంతో నెమ్మది వర్పడింది. టామూనుంచి 
రావడానికి రెండవ జట్టు పనుగులను ఉపయోగించ లేదు. కూలీలను 
మాతమే ఏర్పాటు చేసుకొన్నది. 


ఆసాంలోనీ శేయాకు తోటల యజమానులు, వేలకొద్ది వున్న 
వారి కూలీలతో వచ్చి రోడ్డు నిర్మాణానికీ, నిర్వానుల బసలకూ 
నవోయం చేశారు. దిన దినమూ హెొచ్చుతూ వస్తున్న - నిలువ నీడ 
లేని నిర్వానులకు ఆ బనలే ఆధారమైనాయి. మా తిరుగు [పయా 
ణంలో మేము ఏనుగుల ద్వారా సామగ్రిని రవానా చెయ్యడానికి 
సాయపడి కొంఖన్‌ (Konkhan లో నిర్వాసులకు బన పర్పజేటట్లు 
చేశాము. ఆ బసలో కావలసిన ఆవోర పచార్థాలను జతపరచి బర్మాకు 
వెళ్ళిపోయాము, 


మా యేనుగులన్నీ నురకితంగా వెనక్కు వచ్చాయి. మణి 
పూరు [పయాణంలో ఒక్కొటికూడా జబ్బు పడలేదు. కలేవా-టామూ 
రోడ్డును నిర్మించడంలో నవాయం చెయ్యడానికి అవి పూనుకున్నాయి, 
బర్మా పతనం తప్పదనీ, ఇండియా చాలా బెదురుతున్నదనీ గట్టిగా 
తెలిసినా, మావటివాళ్ళు తమ పనులు మానడం లేదు. 


మానవులు అట్టి క్లిష్టస్థితుల్గోనూ, [ప్రదేశాల్లోనూ వున్నపుడు 
ల ౧టథి ౧ య 
ఇతరులకు తోడ్చడం అసాధ్యమైన పని! ఒక నంఘటన = స్వానుభవం 
మీద వున్నది ఉదావారిస్తాను. అది కడసారి ప్రయాణం! నేనే నిర్వా 
సితుడనుగా బయలు దేరాను. 1942 ప్మపిలు 8-వ కేదీ.మధ్యావ్నాం 
7 


98 కుంజర యూధం 


నేను టామూను విడిచి పెట్టాను. నా సామానును నేనే మోసు 
కుంటున్నాను, వీపునకు కట్టి. నా వెంట రావడానికి నా కుక్కల్లో 
ద్ర ౧౧ 
ఒక్కటీ మిగలలేదు. కాని ఒక మి|త్రుని కుక్క విశ్వాసంగల ముని 
లేబాడర్‌ (Labrador = ఒక జాతికుక్క) నా వెంట వున్నది. నేను 
పియాణిస్తూ, ఆ చారిని మణిపూరు కొండలను ఎక్కుతూ, మలుపు 
తిరిగిన చోటికి వచ్చాను. అక్కడ ఇద్దరు పిల్లలు ఏడుస్తూ కనబడ్డారు, 
(త) ౧ వలి (అ 
వాళ్ళు భారతీయులు. పెద్ద బిడ్డ బాలిక - ఏడేళ్ళది. చిన్నబిడ్డ నాలు 
గేండ్ల బాలుడు; వాళ్ళ తల్లి ఇరవై యేళ్ళ యువతి గట్టుకు చేరబడి 
వుంది. ఆమ ఆకలి దప్పికలతోనూ, ఆయానంతోనూ, దుఃఖంతోనూ 
బాధపడి మరణావస్థలో వున్నది. నా దగ్గరున్న నీటి పాతలోని 
కొంచెం నీటిని ఆమె గొంతుకలో పొయ్యడం తప్ప నేను మగేమీ 
చెయ్యలేక పోయాను. ఆమె కృతజ్ఞతతో నా వైపు చూసింది. ఆ 
చూపులో “నా పిల్లల సంగ శేమిటి?” అనే గొప్ప పళ్న నాకు 
అర్థమయింది, 


ఆమెను నేను విచారంతో చూస్తూ వుండగానే ఆమె (వాణాలు 
విడిచి పెట్టింది. ఆ బికల బాధ్యత నావైని పడింది. ఆ మార్గంలో 
పియాణం చేసే పీతి క కన (పతి స్రీ యున్నూ తమ 
(పాణాలు, నిలుపుకోడానికి ఎంతో కష్టపడేవారు, [పాణాలతో బయట 
పడ్డవారు ఎంతో అదృష్టవంతులే చెప్పాలి. ఆ బిడ్డలను అక్కడ వుంచి 
వేసి ముందుకు పోవడానికి నాకు అడుగు పడలేదు. పోనీ, ఒక బిడ్డను 
వుంచి వేని ఒక బిడ్డను కాపాడదామన్నా, నేను ఆ చిన్నబిడ్డ 
నెనా మోసుకు వెళ్ళడం సాధ్యం కాదు. వెనక్కు వెళితే పదైనా 
సవోయం లభించవచ్చుననే ఆళ. - కలిగి, వాళ్లను తీసుకుని వెనక్కు 
వచ్చాను, అదృష్టవశాత్తూ. = ఒక మైలు దూరంలోగానే ఒక జీపు 
కారు వస్తూ కనబడింది. ఆ రోడ్డు మీద చేను జీపును చూడడం అరే 


కుంజర యూధం 99 


మొదలు. ఒక పెద్ద అధికారి దానిని నడుపుకున్నాడు. కొన్ని 
రోజుల కిందట నే అతనిని నేను టామూలో కలునుకున్నాను* 


నేను ఆ కారుకు అడ్డంగా చారివై నిలబడ్డాను. అతడు నా 
మీద నుంచి కారును పోనియ్యవచ్చు. లేడా నన్ను రానుకుని పోయి 
(పక్కనున్న లోయలో దొర్లి పోయేటట్లు చెయ్యవచ్చు. అయినా 
నేను సావానించి అడ్డంగా నిలిచాను, అతడు నన్ను పోలిక పట్టి కారు 
ఆపాడు. “శమించండి, మిమ్ము నేను ఎక్కించుకోలేను మీరు జీపులో 
కూచుంశే ఈ కొండను నేను ఎక్కడం అసాధ్యం! చీకటి పడకముందే 
నే నీ కొండలను దాటి పోవాలి” అని అతడు అన్నాడు. 


దారి పక్క వుండి పోయి చచ్చిపోవడానికై నా సిద్ద పడ తాను 
గాని, కారు ఎక్కదలచుకో లేదని నేను స్పష్టంగా అతనితో చెప్పి, 
ఆ బిడ్డలను ఇద్దరినీ మాత్రం ఎక్కి ంచుకొనిపోయి ఇంఫాలులోని 
నిర్వానుల శిబిరానికి అప్పగించాలని (బతిమాలాను* అతడు తప్పకుండా 
వాళ్ళను ఎక్కించుకుంటాడనే అనుకున్నాను, ఒక వేళ ఆలా జరక్క 
పోశే, ఆ కారును పక్కనున్న పల్లంలోకి తోసివెయ్యాలని అను, 
కున్నాను. కాని అలా ఏమీ జరగలేదు. అతడు ఇద్దరు పిల్లలనూ 
ఎక్కించుకొని, బయలుదేరాడు. నేను మెల్లగా నడు.స్తూ చాని వెన 
కనే [పయాణం సాగించాను. నా మనస్సులో బరువు తగ్గింది. నేను 
ఆ కొండలను చాటి, రెండవసారి ఇంఫాలు వెళ్లాను* అక్కడ నిర్యా 


నుల శిబిరానికి వెళ్ళి, అనాథ శిశువుల విభాగంలో వున్న ఆ బిడ్డల 
నిద్దరినీ చూచి తృ పివడ్డాను. సీ 


ఆ రోడ్డు ఘోళాలకూ, దుఃఖాలకూ నిలయ మెంది. (కమంగా 
అది మంది మార్గంగా తయారై నది! బర్మానుంచి సైన్యం వెనక్కు 
రావలసిన సమయానికి సరియైన రోడ్డు టామూకు ఏర్పడింది, బుల్‌ 


100 కుంజర యూధం: 


డోజర్లు వచ్చి ఆ పనిని త్వరగా నెరవేర్చాయి. వాటిని చూచి, వను 
గులు “ఇక మనతో అవనరంలేదుి అని అనుకొని వుండవచ్చు, అవి 
అలా అనుకుంశేమా(త్రం పొరపాటని చెప్పవలసి వస్తుంది. ఆన్ని పరిస్థి 
తుల్లోనూ, ఎప్పుడూ వాటి అవసరం వుండనే వున్నది. 


prs 


బర్మా పతనంతో భారతదేశంలో శేకు కలపకు (ప్రాముఖ్యం 
ఎక్కువ్రైనది* అక్టోబరు నెల చివరివరకూ నేను వంగచేళంలోనూ, 
ఆసాములోనూ వుండే కేకు చెట్లను పరిశీలిం చడంలోనూ, చెట్లను 
నరికి కలప తయారుచెయ్యడానికి కూలీలను జతపరచడంలోనూ 
నిమగ్నుడనె ఉంటిని. ఈ పనిని నాకు ఆసాం (పభుత్వం అప్పగించింది. 
ఆ నమయంలో మా నూరు ఏనుగులూ నా దగ్గర వున్నట్లయితే, యీ 
పనీ ఎంతో సులభంగా జరిగిపోయేది. కాని, అవి బర్మాలో వుండి. 
- పోవడంవల్ల పని కష్టమని తోచింది. ఒకసారి బర్మాలోని కొత్త రోడ్డు. 
మీదికి వెళ్ళినయెడల, అక్కడి యేరుగులూ, మావటివాళ్ళూ మాతో 
వేకిఫోతారని నాకు తెలునును. 


అదృష్టవశాత్తు యిలాటి ఆలోచనే మరొక సేనాధిపతికీ తట్టి 
నది. 1942 అక్టోబరు నెలలో తూర్పు సేన (అదే తర్వాత 14-వ సేనగా 
మారింది.) యొక్క అధికారి వద్దనుంచి ఒక జాబు వచ్చింది. ఏనుగు. 
అను గురించీ, చిన్‌డ్విన్‌ అడవులను గూర్చీ, బర్మా భౌగోళిక పరిస్థితు. 
లను గురించీ చర్చించడానికి తన్ను ఒకసారి కలుసుకోవాలని ఆయన 
ఆ జాబులో [వాశాడు. నేను అతన్ని కలునుకుని మాటాడాను. అతని 
కోరికను అనుసరించి ఏనుగులను గురించిన సలవోచారుగా అతనిదగ్గర 


కుంజర యూధం 101 


ఉదోోగంలో చేరాను. వాస్తవానికి, నేను నలవో యివ్వడానికి ఆ 
సమయంలో అతని సైన్యంలో పనుగులు లేనేలేవు. 


1942 నవంబరు 8 వ శేదీని, ఆసాంలోని జోర్‌ వాట్‌ (Jorhat) 
లోవున్న 4వ దళం (పథాన కార్యాలయంలో నేను ఉద్యోగిగా 
(పవేశించాను. నే నాస్థానానికి అవూర్యవ్యక్తిని, నాకు బర్భాభాష 
తెలును,. అక్కడి రవాదారులు, నదులు, ర_లుమార్లాలు తెలుసును. 
ఐరావతీ నదీపాంతాన్ని నేను బాగా ఎరుగుదును. అన్నిటికన్నా 
ఆశ్చర్య మేమంటే = నాకు అడవి మార్గాలు అన్నీ తెలుసును! పరి 
శోధక శాఖవారికి నాయందు ఎంతో నమ్మకం ! నేనక్కడ సజీవమై 
సిద్దంగావున్న [గంథాలయంగా చేరుపొందాను. అక్కడి వాళ్ళు నన్ను 
ఊపిరి తీనుకోనిచ్చేవారు కారు. అప్పుడప్పుడు ఏదో అవకాళం 
చిక్కించుకుని కాన్స్‌ మంచిగాలి పీల్చుకోడానికి బయటికి వెళ్ళానా, 
అక్కడివాళ్లందరికీ ఆశ్చర్యం కలిగేది. ఏమంకే నేను తిన్నగా 
ఎనైన్యాధిపతి దగ్గరకే పోయెవాడనుం 


“జపానువారికి స్వాధీనం కాకుండా వుండిపోయిన ఏనుగు 
లేవైనా వున్నాయేమో చూడాలని అనుకుంటున్నాను దానికి 
టామూ వరకూ వెళ్ళాలి. ఒక జీపుకారును నా స్వాధీనంలో వుంచాలి” 
అని ఒకసారి అతనిని అడిగాను. 


“మూడు రోజుల్లోనే నాకు జీపు ఇవ్వబడింది జీపును సంపొ 
దించడం అసాధ్యమని అందరూ అనుకున్నా, అది నుసాధ్యమే 
అయింది. పరిశోధన శాఖఐబారి అనుమతి లభించడం అంతకన్నా 
కష్టం ! నాకు అదీ లభించింది. తాము కోరినవెంటనే తిరిగివచ్చే పద్ద 
త్తిలో వారు నాకు టాముకు వెళ్ళడానికి అనుమతిని ఇచ్చారు ! 


102 కుంజర యూధం 


నేను టామూకు పోతూ మార్గంలో పురోగామి శాఖవారి 
కేం (దానికి (Forward Division Head quarters) వెళ్ళాను. అక్కు 
డున్న హరోల్డ్‌ (బౌను (Harold Browne) ను నాతో తీనుకు వెళ్ళ 
డానికి సేనాధిపతి అనుమతిని పొందియున్నాను. హరోల్లు నా ముఖ్య 
మి|తుడు ! అటవీశాఖలో అతడు ఉద్యోగంలో (వ వేశించిన దగ్గర్నుంచీ 
నేను అతన్ని ఎరుగుదును. అతని జన్మభూమి దకిణ-ఆ[ఫికా అతడు 
మంచి కండర పుష్టిక లవాడు.. వెడల్పు ఎగు భుజాలూ, ఇరుకైన 
పిరుదులూ కలవాడు. స్కాండినేవియనులవ లె అతని కన్నులు నీలమై 
నవి. గోరిల్లావలె అతని దేహం రోమమయం! అతడు బర్మాకు 
రాగానే, బాతు నీటిలో [వ వేళంచినట్లు ఉత్సాపాంతో అడవిలో (ప్రవే 
శించాడు. ఒంటరిగావుస్నా జంకులేనివాడు. అంతేకాదు. ఒంటరి 
తనాన్నే కోరేవాడు. నెలవుమీద వున్నప్పుడు 'అల్దరిమూకతో చేరి 
వ్యర్థంగా కాలం గడిపేవాడు. అతడు నూటికి నూరుపాళ్ళు అధి 
కారిగా స్వధర్మం నిర్వహించేవాడు. ఆరీతినే స్నే హోన్ని చూపేవాడు, 
బర్మా ఊజీల అభ్యుదయ ౦కోనం వోరాహోరి పోట్లాడేవాడు. 


యుద్ధసమయంలో కాబాకనుమ అతని అధికారం కింద వుండి 
నది. అక్కడికి వెచ్లి పెద్ద న ఆతడు. ఆతిథ్యం యిచ్చి 
గారవించేవాడు. 


గోల్డ్‌ బెర్న్‌ (Goldberg) అనే ఆంగ్లో ఆ బర్చీయ యువకుడు. 
చిన్‌డ్విన్‌ లోని సిటాంగ్‌ చేరువనున్న అశ్షాంగ్‌ కు (AUkta10g) చెందిన 
గప్పీదళాన్ని అనునరించి వున్నాడు. మేము టామూకు చేరడానికి 
కొంచెం ముందే అతడు అక్కడ చేరడం జరిగింది. అక్కడ నల్లి 
ఏనుగు లున్నాయి. వాటికి చెందిన బర్మీయులతో సంబంధం కుదుర్ఫు 
కోడానికి (పయత్నం చేస్తానన్నాడు. అక్కడి యేనుగులను మా-ల 


కుంజర యూధం 108 


యకుకు తీసుకురావాలని వాటి మావటీల ెద్దకు జపానీయులు ఆజ్ఞ 
యిచ్చారు. మారుమాట చెప్పకుండా అతడు దానికి సమ్మతించి, 
ఏనుగులను మా-లయకుకు తరలించాలని తన ఊజీలను కోరాడు, 
వాళ్లు మరునాడు బయలుదేరి జపానీయులను చేరడానికి సిద్ధంగా 
వున్నారు, గోల్డ్‌ బెర్గ్‌ కు వాళ్ళలో చాలామందిని తెలుసును, అతడు 
వాళ్ళతో మాటలాడి వీలైనంత వేగంగా ఎగువ టీలాంగ్‌ (TeelaUng) 
నదివరకూ వెళ్లి, అక్కడినుంచి పడమటకు మళ్లి టామూకు వెశ్లోటట్లు 
ఒప్పించాడు. పనుగులకన్న ఊజీలు తక్కువగా వున్నారు. ఒకవేళ, 
వాళ్ళు జపానువారితోనే చేరితే మావటీలులేని యొనుగులను వెనక 
దిగవిడవడాని శే నిర్ణయం జరిగిపోయినదట. కాని టామూలో తమరి 
నందరినీ కలుసుకునేందుకు మేము వేచి ఉంటామని ఆలియగానే, 
ఊజీల యువతులు - మావటీలు లేని ఏనుగుల పె ఎక్కి వాటిని తీసుకు 
రావడానికి సిద్ధపడ్డారు. వాళ్లు గొప్ప సావాసం చూపి, రాతి బయలు 
దేరినారు. టీలాంగ్‌ నదీ[పాంతంలోని అడవుల్లో జపాను గస్పీచారు 
లున్నా, వాళ్ళ చేతుల్లో ప డ్మెపమాదం వున్నా తు. వారి 
కుటుంబాలూ ఎంతో ఛై అం నేర్చుతోనూ వాళ్ళను తప్పించు 
కున్నారు. వాస్తవానికి ఆ అటప్మపదేశం ఎవరిదీకాదు-. అయినా, 
మన గస్తీదారులకంకు జపాకువారి గ్తీదారులే ఆ పా9ంతంలో 
తరుచు తిరుగుతూ వుం డేచారు. 


ఇలా తప్పించుకొని, పనుగులతో వచ్చిన ఊజీలను చూచి మేము 
ఎంతో ఆశళ్చర్యపడ్డాము. ఇదే చివరకు ఒకటవ నెంబరు “పనుగుల 


కంపెని అయినది. 


మరికొద్ది కాలంలోనే అనుకోకుండా ఒక విషాద .నంఘటన 
జరిగింది, దురదృష్టవశాత్తూ ఒక గస్తీదారుడు 'యూవా” (1౪౫) 


104 కుంజర యూధం 


(గామంలోని పెద్దను _ అతి ముఖ్యుని - 'యూ-న్వాా (౮౧౪8) అనే 
అతన్ని కాల్చి చంపివేశాడు ! దీనివల్ల నా సంకల్పాలకు గట్టి చెబ్బ 
తగిలింది. మా-లయకుకూ, టామూకూ మధ్యనుండే [పచేశంలో 
వున్న - నా పూర్వపరిచితులై న ఊజీలను కలుసుకుని, వారితో మాట 
లాడాలని నా కోరిక, యూ - న్వా మరణంతో అది అసాధ్యంగా 
తోచింది. 


యూ - న్వా అరవై ఏళ్ళ బర్మీయుడు. శుకుకలప పనిలో 
ఐరోపీయులతో కలిసి మెలిసి అడవుల్లో నలశ్రై పళ్ళు పనిచేశాడు. 
ఘరానా మనిషికి వుండే లక్షణాలన్నీ అతనిలో పూర్తిగా వున్నవి. 
ఎగువ చిన్‌ డ్విను నుంచి మాండలేవరకూ అతనిని ఎరగనివారు లేరు, 
“జౌజా? (A౪78) అనే ఉపపదం లేకుండా అతనిపేరును ఎవ్వరూ 
ఉచ్చరించరు, ఒళ్ళువంచి పనిచేసి అధికారం నంపాదించినవాడని దాని 
అర్థం ! అతనికి పుట్టుకతోనే బర్మీయుల నాయకత్వం అలబ్బినది* ఆను 
ఏమా[తమూ తక్కువవాడనని భావించకుండా అతడు ఐరోపీయులతో 
నమాన పాయలో కలిసి వుండేవాడు యుద్దసమయంలో - అందరూ 
తమతమ [పాంతాలు విడిచి వెళ్లిపోయేటప్పుడు, ఆ అడవిలోవుండే 
బర్మీయులలో అతడే ధనవంతుడని తేలినది అతనికి పన్నెండువేల 
రూపాయల (పోవి డెంటుఫండు వున్నది. భార్యదస్గర కొంత ధనం 
వున్నది. యూవాలోని [పథాన వర్తకులలో అమె ఒకతె, తమ 
వూరికి జపాను గ్తీదారులు వచ్చినా, [బిటిషువారు వచ్చినా, 
యూ - న్యా ఆందోళన పడలేదు. 


అతన్ని అనుమానించడంవల్లనే యీ పని జరిగింది. [బిటిషు 
గస్తీ వచ్చినపుడు అతడు భయపడి అడవిలోకి పారిపోలేదు. ఇదే అతని 
వై అనుమానానికీ వాత్యకూ కారణమైంది ! కడచిన ఆరునెలలనుంచీ 


కుంజర యూధం 105 


జరుగుతున్న నంఘటనలు అతనికి దిగ్భాంతిని కలిగించాయి అయినా, 
మేము తప్పకుండా తిరిగివస్తామ నే నమ్మకం అతనికి వుండినది. మాలో 
ఎవరమైనా తిరిగివస్తామా అని మారాకకు ఎదురు చూస్తూవుండే 
వాడు. (బిటిమ్‌ వారిని చూచి, స్వాగతం యివ్వడానికి అతడు వచ్చాడు. 
కాని ఆ వచ్చినవారిలో ఒక్కరికీ బర్మాభావ తెలియదు. 


Er, అ గ్‌ / + 
రాతి పదిగంటలకు అతన్ని చెట్టుకు కట్టి, తెల్లవారు జామున 

A) లు ౧ 
"కాల్చి చంపారు. విద్యుచ్చ_క్తివలె ఈ సమాచారం అంతటా వ్యాపించి 
జపానీయుల చెవిలో వడింది. అప్పటికే వారు అడవుల్లో వుండే 
బర్మీయులనూ, వనుగులనూ "అనేక విధాలుగా, ఉపయోగించడం 
(పారంభించారు. వాళ్ళకీ వార్త దైవికంగా మంచి పిచార సాధ 

నంగా ఉపయోగించింది. ST gy 


ట్‌ / మ 
మేమూ జా[గత్తగానే వున్నాం. ఈ సంఘటనకు చాధ్యుడైన 


అధికారిని మరి గస్త్రీకి పంపడంలేదు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో 
బర్మా సివిల్‌ నర్వీనుకు చెందిన (శ్రీ టామీ థామస్‌ (102090 Thomas) 
టామూలో వున్నాడు. ఆయనా, నేనూ కలిసీ యీ సంఘటనను 
గురించిన నమాబచారం పూర్తిగా అధికారులకు తెలియజేశాము. 


అనేక మైన (పతిఘాతాలకూ, తతృలితాలకూ అవకాశం 
యిచ్చిన రెండేండ్ల క్లిష్టకాలంలో - ఏనుగులతోనూ, వాటి మావటి 
వాళ్ళతోనూ పరిచయం చేనుకోడానికీ నావంటివాళ్ళు ఎవరికో తప్ప 
ఇతరులకు సాధ్యం కాలేదు. మా పని జరగడం కష్టమైంది. 1942 
చివరనూ 48 |పారంభంలోనూ బర్మా భావను తెలిసిన [బిటివ్‌. ఉద్యో 
గులు అక్కడ కరవై పోయారు. ఆ సమయంలో సిమ్లా పర్వతాల పెని 
పనికిమాలిన “పునర్నిర్మాణ” కార్యం (పారంభ మెంది, అందుకోనం 
అర్హులైన బిటిమ్‌ ఉద్యోగులు చాలామంది అక్కడికి వెళ్ళవలసి 


103 కుంజర యూధల9 


వచ్చింది, కాని, వారు మొదటవున్న చోటనే వుండినట్టయి శే ఎంతో 
ఉపయోగంగా వుండేది. 


6ంళి 


1948.వ సం. వేసవిలో పదిహేడు ఏనుగులను వట్టుకొన్నాం, 
వెనకటి నలభై చేరి మొత్తం ఏబై యేడు ఏనుగులు! మొదట్లో = 
వాటిని, కాబాకనుమలో వున్న మూడు రోడ్డలోనూ వం తెనలను 
నిర్మించడానికి వువయోగించాం, తర్వాత ఆ కట్టన వం తెనలను 
వెడల్పు చేసే పనిని వాటిశేత చేయించాము, ఈ పనులను బాగా 
నెరవేర్చి ఏనుగులు మంచి పేరు సంపాదించాయి, వంతెనలు నిర్మిం 
చడంలోనూ, రోడ్లు వెయ్యడంలోనూ వాటికి వుండే గోప్ప శక్తిని 
నై నికోద్యోగులు చక్కగా గుర్తించారు. 


సరహాద్దు (పాంతాలలోని శ్మతువుల గ స్తీదారులకూ, మా 
వారికీ. వేనవికాలం పూర్తిగా నంఘర్ష ణలు జరుగుతూనే వుండేవి. 
కాబా కనుమనుంచి ఇంఫాలు వరకూ వుండే [పలేశాన్ని గమనించ 
డానికి రెండే రెండు పటాలాలు మాకున్నవి. అందలినై నికులు చాలా 
దూరదూరంగా మాతం వుండగలరు. జపానీయులు దజిణంగా 
కాలెమ్యా (K2lemyం) నుంచి చిన్‌ పర్వశాల్లోని టిడ్డిం వరకూ 
(Tiddim) తోసుకొని రాసాగారు. 

వ|పిలులో కొన్ని జల్లులు పడ్డాయి. వాటిని బట్టి కాబా కను 
మలో ఇక వక్షాలు పాంరంభమౌతాయని సైనికులు వూహించారు. 


కడచిన మే- నెలలో బర్మా సేనయొక్క 17-వ దళం వెనకకు 
మరలి వచ్చినపుడు ఈ లోయకు 'మృత్యులోయ'”' అని మారు పేరు. 


కుంజర యూధం 107 


చెట్టారు. కారణం ఏమిటంశు - ఆ మార్గంగా వచ్చిన నిర్వాసులు 
వందలకొద్దీ ఆకలి దప్పులతోనూ, [శమతోనూ, కలరా, మళూచికం, 
రక్తభేది మొదలై న రోగాలతోనూ చాధవడుతూ, దారి పొడుగునా 
చచ్చి వడివుండడం ఆ సైనికులు ఎరుగుదురు. వాళ్ళలో కూడా 
చాలా మంది సె విధంగా మరణించారు. తర్వాత వచ్చిన సైనికుల 
విషయంలో ఆ పేరు మానసికంగా వనిచేసి, ఆరోగ్యాన్ని చెడగొట్టింది. 
ఆ చుట్టు -ప్రక్కల వుండే కనుమల్లో వున్నంత ఉమ్మిరిగా కాజా 
కనుమలో మలేరియా లేదు. అయినా, దానికి చెడ్డపేరు వచ్చింది. 
11.వ తూర్పు ఆఫికా సేనావిభాగం వచ్చే వరకూ - 1944 వ సం* 
వర్ష బుతువు వచ్చే వరకూ అది వుండలేదు. ఎలాటి చెడ్డ సమయంలో 
అక్కడికి వచ్చినా వోని వుండదని రుజువయింది కూడా. 


మేము ఏర్పాటు చేసిన ఏనుగుల మకాములోనే నేను నివ 
సీస్తూ వుండే వాడను. కాని, అప్పుడప్పుడు ఆసాములోని నైనిక 
కేంచా)నికి వెళ్ళుతూ వుండేవాడను. అప్పుడుండే పరిస్థితులను అధి 
కారులు -కొందరికి మాత) మే తెలిపే వారు. అట్టి వారిలో నేనొకళణ్ణి. 
అలాంటి స్థితిలో తమవారి |పవర్తనా, నమ్మకమూ చలించకుండా" 
వుండేటట్లు చూడాలి. తమ నైనిక పరిస్థితులు దెబ్బతినే స్థితిలోవున్నా 
వ్యక్తం చెయ్యక గంభీరంగా వు వుండాలి. 'ఇట్టివి నాకు బాగా తెలుసును. 
1948 మే నెలలో నన్ను సైనిక కేంద కార్యాలయానికి పిలిపించి 
“వర్ష ర్తువు [పారంభం కావడానికి ముందే కనుమలోవున్న సేనలను 
అన్నీ టినీ తరలించి వేస్తే ఏ ఏనుగుల సంగతి ఏమిటీ?” అని అడిగి, ధాని 
విషయమై నాఅభ్మిపాయాన్ని .[వాసి యిమ్మన్నారు, నేవాసిన దివ్‌:2 
“ఏనుగులు కనుమలో వుండవలసినడే. . వాటితో నేనూ వుంటాను. 
అక్కడ వుండే nn ఏనుగులకూ ఆరునెలలకు అవనర 
మైన వస్తువులి సే చాలు, మమ్మల్ని బిదరినూ జపానువారి గస్తీ వస్తే 


లా 


108 కుంజర యూధం 


తప్పించుకుని ఇంఫాలు రావడానికి వనుగులను ఎప్పుడూ సిద్దంగా 
వుంచుకాము” అని. 

వశ్తాకాలం తర్వాత కనుమకు తిరిగి వచ్చిన మా సేనలు వను 
గుల విలువను [గహించాయి. నేనలు మళ్ళీ వెనక్కు పోశే, వాటితో 
కూడా ఏనుగులను తరలించడానికి నాకు ఎంత మాతమూ ఇష్టం 
"లేదు. అలా చే స్తే బర్మీయుల (ప్రవర్తన తల్మక్రిందులు కావచ్చు. మరొక 
సంగతి. అక్కడి నుంచి ఏనుగులను తరలి స్తే మళ్లీ అవసరమైనప్పుడు 
వాటిని తీసుకు రావడం కష్టం! సైన్యం తిరిగి వచ్చేటప్పుడు మార్గం 
అంతా వేగంగా [ప్రయాణం చేసే యంత శకటాలతో నిండి 
వుంటుంది కదా! 


నా ఆలోచనకు మొదట కొందరు అడ్డు తగిలారు. కాని, 
చివరకు అధికారులు సమ్మతించారు. కాని, నాకు కావలసిన వాటిని 
"నేనే వర్చాటు చేసుకోఛాలని అన్నారు. అప్పుడు నాకు కావలసినంత 
వ్యవధి వుండినది. అప్పటికింకా 2లి-వ సైన్యం బయలుదేరలేదు. 


ఇదే సమయంలో టామూలోనూ, ఆ కనుమలలోని గా9మాల 
లోనూ వున్న [వజలు _ మా సేనలు తిరిగి అక్కడికి వచ్చిన నంతో 
మాన్ని వ్యక్తం చేస్తూ ప్వాయ్‌ (ఇఇ) ఉత్సవం చేనుకున్నారు.' 
ఉత్సవానికి జరిగే వర్చాటులలో ఆలస్యం జరిగింది. తిరిగి సేనలు 
అక్కడినుంచి పలాయనమయ్యే సమయానికి ఈ వుత్సవం జరిగింది! 
నేను చా)తారన పానం చేసి, 'మించామీ" (Minthami = |పదర్శ్భనం 
యొక్క నాయకురాలు)తో కలిసి నాట్యం చేశాను. ఆ సాయం 
కాలం మా ఏనుగుల బలగం నాయకుడు “యూ పో .నసిన్‌'కు 
_{U.Po-.Sine) 28.వ ఇండియన్‌ డివిజను సేనాధివతి చికిలీ చేయబడిన 
అందమైన కత్తిని బహూకరించాడు. ఆ చాతిని బర్మీయులు ఎక్కువ 


కుంజర యూధం 109 


ఉత్సాహాంతోనూ ఆనందంతోనూ, గడిపారు. నేను మా[తం అధమం 
రెండు నెలలలోగా నయినా అక్కడినుంచి సేనలు వెళ్ళిపోతాయనే 
విచారంతో ఆ రాతిని ఎలాగో గడపాను. 


కాని, సేనలు అక్కడినుంచి బయలు దేరడంలో మరి రెండు 
వారాలు ఆలస్యం అయింది. నె బుతి భాగంలో జరిగిన నంఘటన 
లలో 17.వ డివిజను చిక్కుకొని వుండడమే దీనికి కారణం, 


49్ర-వ సేన యింకా విటోక్‌ (Vitok) కనుమలో వుండగానే. 
అనుకున్న సమయంకంశు ముందుగానే వర్థాలు [పారంభమైనాయి- 
రెండు రోజుల్లో - మోటారులన్నీ బురదలో కూరుకు పోయాయి. 
మధ్యలో కొంచెం కాలం వర్షాలు వెలిశాయి. అప్పుడు మెల్లిగా అవి 
వూబిలోంచి బయటికి రాగలిగాయి. అదిన్నీ మా యేనుగుల సహాయం 
వల్ల నె! ఆ చారి పొడుగునా-ఏనుగులను పంపి సహాయం చెయ్యాలని. 
చాలామంది కోరేవారు. షాంపేన్‌ సీసాలనుంచి బిరడాలను (తుళ్లి ంచి: 
తీసేటట్టుగా, మా యేనుగులు లారీలను బయటికి వూడలా గేవి, 


ఈ విధంగా బండ్లను బురదనుండి లాగడమే కాకుండా - 
వనుగులు బురద నేలల మీద దుంగలను పరిచి, అతి వేగంగా సేతువు 
లను నిర్మించి, మోటారుల [ప్రయాణానికి ఆటంకంలేకుండా చేశాయి. 
వని చేస్తున్నప్పుడు ఏనుగులను తొందర పెట్టకూడదు. అవి నిదానంగా 
పనిచేస్తాయి. పా9రంభించిన పనిని పూర్తి చేసేవరకూ విడవవు. 
వి(శాంతి తీనుకోవు. 


“మూరి” (Moreh) దగ్గరి సేతువు మీద నుంచి కడపటి శకటం 
ప్రయాణం వేసి వెళుతున్నప్పుడు నైనికుల వెద్దం సేశువుమీద నుంచి 
నడిచి వెళ్ళుతూ శకటాలన్నీ వెళ్ళిపోయినట్లు వ్యక్తం చేశాడు, 


110 కుంజర యూధం 


ఏనుగులు ఆ పక్కనే నిలబడి మసక మనక వెలుగులో, ది[గృమతోనూ 
అసహ్యాంతోనూ లారీల వైపు చూస్తూ వుండగా, అవి ఏదో అడవి 
భూతాన్ని చూస్తున్న భావంతో వున్నట్టు నాకు తోచింది. ౫ సైన్యాన్ని 
అక్కడి నుంచి తరలించడాన్ని గురించి ఊజీలు ఏమి అనుకున్నారో 
నాకు తెలియదు. 


ఎడ తెరిసి లేకుండా వర్చాలు పడుతున్నాయి. ఇద్దరు ఐరోపీ 
యులు వాటిని ఎప్పుడూ సహించి వుంజేవారు. వారానికి ఒకసారి 
మా మకాముకు గస్సీకి గూర్ణాలు వస్తూపోతూ వుండేవారు. వాళ్ళ 
రాక పోకలకు = ఆ కనుమలోని చిత్త “డినేలలో ఏనుగులే ఉపయోగ 
పలి, వాళ్ళు ఆయానంతోనూ, బ్వరంతోనూ బాధపడుతూనే వుండే 
వారు, క్వినై నువంటి మందులు అప్పుడు వారికి ఇయ్య లేదు, పమం౦ంశే. 
అలాటివి డాక్టరే ఇవ్వాలని ఏదో పొరపాటున ఉత్తరువు ఈయబడింది , 


వాళ్ళు చేరిన మళాములలో మా యేనుగుల మకామే 
మొదటిది. చివరి మూడు (పయాణాల్లానూ వాళ్ళు పనుగుల్నవె 
ఎక్కి వెళ్ళారు. జబ్బు మనుష్యులను పనుగుల మీదనే తీసుకురావలసి 
వచ్చింది. మిగిలిన వాళ్ళకు కూడా చిత్తడి నేలలో వెళ్లడం సాధ్యం 
కానందున మొత్తం మీద అందరినీ ఏనుగుల వైనే ఎక్కి ౦చవలనీ 
వచ్చింది. వాళ్ళ సామానులను కూడా ఆ రీతిగానే పంపాము. వను 
గులూూ ఊజీలూ ఎంతో జా[గత్త్సగా ఈ పనులు నెరవేర్చడం జరిగింది. 


ఒక్క ఇండియను సిపొయీలే కాదు; (బిటివ్‌ అధికారులూ 
కూడా, కంచరగాడిదలను ఎంత భద్రంగా చూస్తా'మో,' ఏనుగులను 
కూడా ఆ రీతిగానే చూడాలని ఎంత మొత్తుకున్నా వినేవారుకారు. 
నిజానికి ఏనుగులు మరీ విలుచె. నవి. కంచరే గాడిద ' బురద నేలలలోని 
చాడిలో కూరుకు ప్లోయేవి - వాటిని. “బయటికి లాగడమే బక 


కుంజర యూధం 111 


ప్రయాస చివరకు తెగించి, ఏనుగులను భదంగా చూసుకోవాలని 
తాఖీదులు కూడా పంపాను, అయినా, వాళ్లు సరిగా పివర్తి చక 
గస్తీ కోనం = అందరూ చేరవలనిన స్థలాల్లో గంటల కొద్దీ వాటిని 
చెట్లకు కట్టి వేసి వుంచేవారు, చుట్టు ప్రక క్కుల మేత మెయ్యడానిక 
విడవడంలేదు. దీనివల్ల నిష్కారణంగా వాటి జీర్ణశక్తికి భంగం కలి 
గింది. ఇంకా - వాటి మీద సామానును ఎచ్చుతగ్గులు లేకుండా 
సరిగా వుంచడానికి బదులు, తమ యిష్టం వచ్చినట్లు వడవేసేవారు. 
పొట్టి గూర్భాలకు వనుగులనె కూర్చోవడం వినోదంగా తోచింది, ఒక 
ఒక ఏనుగు మీద ఆరుగురు గూర్తాలు కూర్చోడం చూచి, పట్టు 
కున్నాను. వాళ్లు వారి తుపాకులను తాళ్ళతో ఏనుగుల చెవులకు - 
పాగా కొయ్యలకు తగిలించినట్లు కట్టారు! వాళ్ళు యిలా చేన్తూవుండగా 
నేను చాలాసార్లు చూచాను. నన్ను చూడగానే వాళ్ళు చల్లచల్లగా 
౧m ౧౧ 0౧ 

జారిపోయి అడవుల్లో చాగుకునేవారు. ఆ పిట్లచెట్లు ఎక్కుతూ పట్టు 

౧౧ రు ౧౧ టు 
వడిన బడిపిల్లలు పారిపోయే పద్ధతి నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. 
చివరకు = మాతో నవాకరించకపోశే సైనికులకు ఏనుగులను ఎంత 
మా[తమూ యివ్వకూడదని అనుకున్నాను, 


తర్వాత, యీ విషయంలో ఇండియకా సైనిక దళం వారికీ, 
రాయల్‌ ఇంజీనీర్లకూ మధ్య వాదవివాదాలు జరిగాయి. ఆ వివా 
దాలలో - వనుగులను ఉపయోగించే విషయంలో ఎవరి అవసరాలు 
మొదట చూడాలనేది ఒకటి. ఏనుగులు రవానా శాఖకు చెందినవా, 
కలప పనికి చెందినవా అనేది మరొకటి. చిన్‌ డ్విన్‌ పా9ంతాల్లోని వరి 
స్థితులను జాగా అవగాహన .చేనుకున్న వాళ్ళందరూ ఏనుగులు అత 
ఛాలా కలవపనికి సంబంధించినవని చెప్పి తీరుతారు, కాని, ఆరోజుల్లో 
అవి రెండు విధాలా ఎంతో నహాయం చెయ్యవలసి వుండడం చేత ఇరు 
పజాలకూ తృప్తి కలగవలసివుంది, 


112 కుంజర యూధం 


ఏనుగులతో కలిసి పని చేసిన బారికి, అవి దేనికి చెందినవో 
స్పష్టంగా శెలిసినా, పిధాన కార్యాలయంచారికి దీని నిర్ణయం 
చొలా కష్టతరం ఐనది. ఆ తర్వాత నే ఏనుగుల జట్టులు (Elephant 
Companies) వర్పడ్డవి. వాటిని గూర్చిన యుద్ధపరికరాలూ, 
ఏర్పాట్లూ మున్నగు సమస్యలు బయలుదేరినవి. జపాను యుదం 
ముగిసిన తర్వాత కూడా పనుగుల హోదా ఏమిటో నిర్ణయం కాలేదు 
ఇప్పటికీ కూడా నిర్ణయం కాలేదనే నా నమ్మకం, 1895 లో రాయల్‌ 
ఇంజినీర్ల శాఖ లోపనిచేసిన డై సీ(102159) యొక్క ఆత్మను [ప్రమాణంగా 
సాత్యుం క్రోరీ తీనుకువ స్తే బాగుండేదని తోచేదినాకు. ఆ సమయంలో 
నేను పనుగులను చూచుకునే నా పనిలోనే మునిగివుంజే వాడిని. ఈ 
విషయంపై నెలల తరబడి చర్చిస్తూ కాగితాలు వా9యడాని$ నాకు 
తీరిక లేదు. కేవలం తార్కిక వివాదానికి నంబంధించిన యీ నమ. 
స్యను కాగితాల కక్కించి, నెలల తరబడి కట్టలు కట్టివుంచి తన 
అసమర్థతను ఇాశు ఒకానొక వ్యక్కివల్ల, మా కార్య[క్రమం నరిగా: 
జరగనివ్వక పోవడం మాతం చాలా దుఃఖకరమని చెప్పవలని వస్తు 
న్నది. 


(29 


బర్మాను తిరిగి స్వాధీనం చేనుకోవాలని 1948 అక్టోబరులో 
సంకల్పించి తగిన బందోబస్తు చేయసాగాము. ఆ శరదృతువులో మా 
ఏనుగుల మకాము వసతి గృవాంగా (109661) మారింది. ఎంతో 
మంది అక్కడ బనచేసేవారు. మార్చి నెల వరకూ ఈ వసతి గృవాం. 
పనిచేసింది. బలిఫోను ఏర్పాటు జరిగింది. ఎవరో ఒకరు ఎప్పుడూ: 
ఫోనులో పిలుస్తూనే వుండేవారు, “రేపు పగలు పదిగంటలకు ఒక 


కుంజర యూధం 118 


[వధానవ్యక్షి అక్కడకి వస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏను 
గులు పనిచెయ్యడం చూడాలని అతని సంకల్పం. దానికి ఏర్పాటు 
చేసారా! "అని ఇలాంటి వే ఎన్నో! 


అందరితోనూ కలిసి వుండడం ఎంతో ఉత్చాహంగా వుండేది. 
రాతులు అక్కడికివచ్చిన |పతివారితోనూ స్నేహా పూర్వకంగా వాద 
పితివాదాలు జరి పేవాడను. ఏ పనిలోనూ అలనట లేదు. బర్మాను 
ఎప్పుడు, ఏవిధంగా స్వీకరిం చేదీ స. సారులు “జనరల్‌ స్టాఫ్‌ "కు 
శెలిపివుండాలి. అక్కడికి మొదట వచ్చిన వారు మలేరియా 'పరిళోధ 
కులూ, ఆయుధ శకటాలు నడిపే నిపుణులున్నూ. 


నేను మలేరియా పరిళోధకులతో కలిసి జీవులలో కనుమలు 
తిరగడంలో నే రోజులుగడిచిపో యేవి. ఆపరిళోధకులు కొన్ని*ీఐవిజోలు 
(Twins = దట్టమైన అడవులలో వుండే నీటి పల్లములు) చూచి, అవి 
నిలవ నీరువుం డే చోటులనీ, అలాంటి చోట్లలో మలేరియా కలుగ జేసే 
దోమలు వుండడానికి వీలుందనీ, ఆదోమలు అక్కడచేరకుండా చూడా 
లనీ అన్నారు. ఆ నీరు నిల్వనీరు కాదనీ, మరొక పల్లంనుంచి నీరు 
[ప్రవహించి ఇందులోంచి మరోచోటికి పోతూవున్నదనీ నేను వివరంగా 
చెప్పగా, దానికి సమాధానము లేదు! మణిపూరు, ఆసాము కనుమల్లో 
వుం జే చెట్లు చేమలకూ, జంతువులకూ, కాబా కనుమలలోని వాటికీ 
ఎంతో శేడా వుందనీ, ఇక్కడి దోమల అలవాట్లు వేరనీ వివరించాను. 
అడవులలో వున్నవారు గాని, లు. ఆ పల్లాల (పక్క 
ఎప్పుడూ పోవడం లేదని కూడా వాదించాను= 


ఏనుగులను గమనించు కోవడంతోనూ, అతిధులకు ఏర్పాట్లు 
చెయ్యడంతోను? నాకు సరిపోయేది. సైన్యం తిరిగి తప్పక వస్తుందనే 
నిశ్చయం, వేగంగానే వస్తుందనే నమ్మకం 'ఏర్పడినవి, ఏనుగుల 
8 


414 కుంజర యూధం 


దంతాల చివరి భాగాలతో చేసిన వస్తువులూ, దంతపు కట్టుగల కేకు 
గొట్టాలూ గిరాకీ పొందాయి. వాటిని ఊవీలే తయారు చేశారు, 


కనుమలోని బురద శీఘంగానే ఎండిపోసాగింది. 2క8ి-వ సేనా 
దళం స్థానంలో 20-వ దళం రావలసివున్నది ఆ సేనకు నంబంధించిన 
శకటాలు వచ్చే లోపునే నదులవెని, కాల్వలవైెని చాలా వంతెనలు 
తయారయాయి. ఉత్తరాన మ్యోోతిట్‌ (Myంthit) వరకూ, తూర్పున 
సిటాంగువరకూ, దవీణంలో విటోక్‌ (Vitok) వరకూ నిరాటంకంగా 
సైన్యాలు వెళ్ళడానికి మార్గాలు ఏర్పడ్డాయి. 


ఏనుగులు అప్పుడప్పుడు మూటలు మొయ్యడానికి ఉపయో 
గించబడేవి. కాని, వాటి ముఖ్యమైన పనిమాతిం అప్పట్లో వంతెనల 
నిర్మాణ మే, రవాణాకు వాటిని వుపయోగించేటప్పుడుు వాటిని 
జా(గత్తగా చూచుకోవాలని సైన్యాన్ని పాచ్చరించవలసి వస్తూనే 
వుండినది. 


సైనికులూ, ఊజీలూ ఒకరి నొకరు హాస్యం చేసుకుంటూ 
వినోదంగా కలిసి పని చేసేవారు. ఊజీలు సైనికుల పనివాళ్ళుగా 
పద్దుకు ఎక్కలేదు. స్వేచ్చగా [ప్రవ ర్రించేవారు. మనుష్యులను మాడ్చి 
వేసే ఎండలో వాళ్ళు తమ యిష్టం వచ్చిన - నీడవున్న చోటికి ఏను 
గులను తోలుకొని పోయేవారు. వాళ్ళను జమాదారుగాని, మరే 
వై నికోద్యోగి గాని అడ్జినా లక్యుపెళ్లేనారు కారు, 
రా యె లు 


పనుగుల అవసరం ఎంతో ఎక్కువైంది. అడిగిన అందరికీ 
వాటిని పంపడం అసాధ్యం కూడాను. అసలు వాటికి తీరిక లేదు, 
కొన్ని వంతెనలు నిర్మిస్తూ వుండేవి, కొన్ని పడవల తయారీకి కలపను 
శెచ్చేవి. కొన్ని గస్తీ దళాలకు సాయవకేవి, అప్పుడు మో దగ్గిర 
డెభ్బయి ఎనిమిది ఏనుగులు మాత మే వుండేవి* అవి, నేను అనుకున్న 


కుంజర యూధం 115 


దానికంబ చాలా ఎక్కువ వేగంగా పని చేసేవి. కాని, అవి వని 
చేస్తూవున్న సమయంలో మోటారు డియివర్లు వేగంగా బళ్ళు నడు 
పుతూ వాటిని తప్పించుకుని వెళ్ళేటప్పుడు ఎక్కువ |పమాదాలు 
నంభవించెవి, అవి పని చేసే చోట్లలో |డయివర్లు మెల్టగా నడపడం 
నేర్చుకున్నా [పమాచదాలు తగ్గిపోయాయి. 


పనుగులు పోట్లాడుకోవడంలో కొన్ని [పమాదాలు జరిగాయి, 
నాకు మిక్కిలి పిియమైన బందూలా (32160012) అనే మగపనుగు 
రెండు వనుగులను చంపివేనీంది. 


ఒక యేనుగు రాతి తిరుగుతూ తిరుగుతూ తన పహాద్దులోకి 
వచ్చే నరికి = ఒక గూర్చా పారావాడు వెన్నెలలో తళతళలాడే దాని 
దంతాలకు వ్యామోహపడి దానిని తుపాకితో కొట్టాడు. ఆ తుపాకి 
గుండు దాని కంటికింద నుంచి డొడలోంచి దూరుకొని పోయి, 
గుండెల్లో చిక్కుకున్నది. ఆ దవుడకు అయిదు షిల్లింగుల నాణెమంత 
రం[ధం పర్పడింది. శత్రు చికిత్స చేసి, ఆ గుండు తియ్యవలసి వచ్చింది. 
ఆ గాయం నయమై, ఏనుగు పనిలోకి రావడానికి మూడు వారాలు 


పటింది, 
టె 


కొత్తరకం చిక్కుకు ఇది (పారంభం! ఒకమారు రాతి 
భాగంలో ఏనుగులు తిరుగుతూ మశకాములను చిందరవందర చేస్తే = 
అదే అలవానై పోతుంది. ఏనుగులు మళ్ళీ మళ్ళీ చికాకులు వెడు 
తూనే వుంటాయి. చాలా మెళ్ళ దూరంనుంచీ రాతి అంతా నన్ను 
ఫోనులో పిలుస్తూనే వుండడం జరిగేది, 


“అయ్యా! ఒక యేనుగు మా బనలో (ప్రవేశించి ఆవోర వస్తు 
వులను తిని వేస్తున్నది. దాన్ని చూచి అంశా మిక్కిలి భయపడు 
తున్నారు. ఏం చెయ్యాలో మాకు తోచలేదు” 


116 కుంజర యూధం 


కర్ట్‌ చివరిండి?ోి 
“కాస్కా-రా (౧256212) (లేక - అలాంటి సంకేత నామం!) 


“బాగుంది! మీరుం డే స్థలం ఇక్కడికి పడుమెళ్ళున్నది. నేను 
అక్కడికి వచ్చేలోగా అది పూర్తిగా తినివేని వుంటుంది. అంచేత 
లాభం లేదు. చాన్ని పూర్తిగా తిని వెయ్యనిండి.” 

“అంతే కాదు. అది గొడ్డు మాంనపు డజ్బాల మూతలు తీసి 
వేసీ నానావీభత్సమూ చేస్తున్నది!” 


ఇలాంటి వెన్నో తమాపా వినయాలు! ఏనుగులతో నై న్యాన్ని 
జత చేసే యిలాంటివి జరగడం నంభవ మే! 


వంతెన న్తంభాలను పాళతే యం|శతాలకూ, బుల్‌ డోజర్ల రా 
(పక్క (పక్కనే ఏనుగులు పనిచేస్తూ వుంటాయని మూడేళ్ళ (కిందట 
ఎవశై నా చెప్పినట్టయి శే నేను నమ్మిఉం డేవాడినికాను, చేను జోక్యం 
కలిగించుకొని వుంశు అవి పనిచేసి వుండేవి కావు. నేను ఊరిశే 
వుండడంబట్టి అవి పని చెయ్యడమే నొ సంకల్పమని ఏనుగులూ అను 
కున్న వి; ఊజీలూ అనుకున్నారు, తుపాకి గుండు చప్పుడు వింటూనే 
నిశ్చల బుద్ధితో అవి పని చేసేవి, ఏ గడియలో ఏమి జరుగుతుందో 
కూడా తెలియక, వచ్చే సంఘటనను ఎదురు చూస్తూ వున్నాము, 


నా మనస్సు నిర్విచారంగా లేదు, జపొనీయులు మేమున్న 
పౌ9ంచానికి వస్తే నా మనుష్యులనూ, వనుగులనూ ఏమి చెయ్య 
డ మో తెలియలేదు. తరచుగా - తరచుగా ఏమిటి = ఎడతెగ కుండా 
నాకు ఫోనుల మీద పిలుపులు వన్తూనే వుండినవిం అక్కాడికి వందల 
కొద్దీ మైళ్ళదూరంలో బర్మా మధ్య భాగంలో వుండే అశవుల థౌగో 
శక పరిస్థితులను వివరంగా శెలపవలసినదని. దాన్ని బట్టి ' శీఘ్ర 


కుంజర యూధం 117 


కాలంలో వదో ఒకటి పెద్ద సంఘటన జరుగుతుందని మాతం 
తోచింది. ఎదురు చూనూ వుండడం. కూడా ఎంతో చికాకుగా వుండి 
నది* శాన్కీ డిసెంబరు నెల చివర నాకు అదృష్టం కలిసి వచ్చింది. 
ఇంకా |కిన్మసు రెండు రోజులున్నదనగా - నాతో నవాకరినూ వున్న 
ఒక సేనాదళ నాయకుడు కేంద? కార్యాలయానికి రావలసినదని 
వార్త పంపాడు. నేను వెంటనే నా జీపులో ఇంఫాలు రోడ్డు మీదుగా 
పయాణం చేసి వెళ్లాను. ఆ రోడ్డు మీది ఎగుడు, దిగుళ్ళూ, మళ్లు 
పులూ నాకు బాగా శెలిసిన వే! నేను కేంద కార్యాలయంలో అతన్ని 
కొలునుకుని, కావలసిన సమాచారాన్నీ వివరంగా తెలిపి వందన 
సమర్పణ చేసి, వెనక్కు రావడానికి సిద్ధంగా వున్నాను. “కిన్మసుకు 
షిలాంగు (Shillong) వెళ్ళడానికి నాకు ఐదు రోజులు సెలవు దొరి 
కింది" అని అతడు నంతోవంతో అన్నాడు, 

గాలి ఎలా వినురుతుందో తెలుసుకుంచామని “మంచిది, సార్‌! 
నా కై_తే మూడు రోజులు నెలవై నా చాలును అని అన్నాను, 
అతడు “చాలా బాగుంది! ఏడురోజులు తీసుకోండి. సంవత్సరాదిని 
కూడా మీ కుటుంబంతో వోయిగా గడిపి రండి అన్నాడు. 


మధ్యను ఎక్కడా ఆగకుండా 400 మైళ్ళు పియాణం చేని, 
నేను [క్రిస్‌ మస్‌ ముందు రోజుకు ఆసాములోని షిలాంగుకు వెళ్ళినాను. 
అప్పుడు నా భార్య, నలుగురు పిల్లలకూ మేజోళ్ళు నింపుతూ వున్నది. 
(పండుగకు పిల్లల బహుమతులు మేజోళ్ళలో వెడతారు.) [కిస్‌ మను 
ఎంతో ఆనందంగా జరిగిపోయింది. 1944 జనవరి మొదటి తేదీ తెల్ల 
వారు జాము 4 గం॥లకు తిరిగి బయలుదేరి, నీళ్లు కూడా గడ్డకట్టి 
పోయే చలిలో కొండలమీద (ప్రయాణం చేసి మకాము చేరుకున్నాను. 

(కొత్త నంవత్సరం (పారంభంలోనే సేనలు కదలడం (పారం 
భించాయి. వనుగులు, టామూనుంచి కలేనియో (K8l౭ny0)కు 


110 కుంజర యూధం 


వెళ్ళే మార్గాన్ని అభివృద్ధి పరచడానికీ, చానికీ నియమించబడ్డాయి. 
బై లే (Bailey) వంతెనకూ, సపామిల్టన్‌ (Hamilton) వంతెనకూ, 
"పెద్ద పెద్ద రోడ్డు వేయుటకూ కావలనిన యంత9సామగి9 ఎడ తెగ 
కుండా వస్తూనే వుంది, అసలు పరిస్థితులు ఏ కొద్ది మందికో మాతం 
తెలుసు. జపానీయులు తమ ఆకమిత [ప్రదేశాల్లో ముందున్న 
|పొంశాలలోని (గామాలను ఖాళీ చేస్తున్నారు. వారు కాబా కను 
మను ఆక్రమింప బోతారనే వదంతులు పుట్టాయి. అందుకోసం: 
వారు సన్నావోలు చేస్తూవున్నారట! 


ఒకనాటి సాయంకాలం మా వజానికిచెందిన విమానాలు విన్‌ 
గేట్స్‌ చిండిట్సు (1171284668 ౮1106416) మాతలమీదినుంచి ఎగరడం 
చూశాను, వాటివెనక మరికొన్ని విమానాలుకూడా వస్తాయని 
ఎదురు చూచాము, కాని, మరేవీ రాలేదు. మేము రోడ్డుల నిర్మాణం 
చెయ్యసాగాము. వంతెనల స్తంభాలకు దన్నుగా కర దూలాలను 
వుంచాలని నిర్ణయించడం వల్లి ఏనుగులు తను మామూలు వనికి 
"రెండు కెట్లు - ఎక్కువకాలం పని చేయవలసి వచ్చేది. అలా పని 
చెయ్యడంలో ఎంతో సాహసం చూవేవి. 1944 వర్ష రువు రావడానికి 
ఇంకా మూడు నెలలే అవకాళం వుంది, ఆ కనుమ సంగతి ఎరుగు 
దును కాబట్టి - అన్ని కాలాల్లోనూ నిరాఘాటంగా రాకపోకలకు 
తగిన రోడ్డు పడాలంశు [బ్రహ్మాండమైన పయత్నం జరగాలని 
తోచింది, 


నేను ఒకనాటి సాయంకాలం నా శేవిలు దగ్గర కూర్చుని 
లెక్క.లు వేస్తూ వనుగులు 2,800 టన్నుల కలపను - మూడు నెల 
అలో రోడ్డు నిర్మాణానికి రవానా చేసినట్లు శేల్చుకున్నాను. అదే 
సమయంలో డివిజనల్‌ కమాండరు ఫోనులో నన్ను పిలిచి మరునాడు 


కుంజర యూధం 119 


దళాధిపతితో కలిసి విందారగించడానికి రావాలని కోరాడు ఆ 
ఆహ్వానం, ఎప్పుడూ పిలిచే మామూలు పద్ధతిలో కాక్క చాలా గంఖీ 
రంగా వుండినది. ఏదో విశేషం వుండి వుండాలని తోచింది నాకు. 


మర్నాడు విందు ముగిసిన తర్వాత డివిజినల్‌ కమాండరున్నూ, 
దళాధివతిన్నీ, నన్నొక్కడినీ ఒక గుడారంలోకి తీసుకుని వెళ్ళి ఇలా 
అడిగారు---” ఇది గొప్ప రవాస్య విషయం! మీ ఏనుగుల నన్నింటినీ 
కూఢదీసుకుని ఇక్కడినుంచి బయలుదేరడానికి ఎన్నాళ్ళు కావాలి? 
కాబా కనుమనుంచి మీరు వాటిని ఏవిధంగా తరలిసారు?” అని. 


తిరిగీ అక్కడినుంచి సేనలు వెనక్కు వెళ్ళిపోతాయని తెలిసే 
సరికి నా గుంణెలు కొట్టుకున్నాయి. ఈసారి ఏనుగులు సేనలతోనే 
వెళ్ళ వలసివుంటుందని [గహించాను. నేను లేచి డివిజనల్‌ కమాండరు 
"చేబిలు దగ్గరకు పోయి, అక్కడున్న దేశవటాన్ని పరిశీలించాను. 
ఆ కొనుమలో వుండే ఏనుగుల తత్స్యం నాకు బాగా తెలుసును. వీటిని 
బట్టి లెక్క వేనుకుని అన్ని యేనుగులనూ ఒకచోట చేర్చడానికి ఐదు 
రోజులు చాలుననీ, అయితే, రెండు వేశ్వేరు స్థలాల్లో వాటిని చేర్చ 
వలసి వుంటుందని చెప్పాను. దానికి వారు సమ్మతించి, వెంటనే ఆ పనికి 
పూనుకోవాలని ఉత్తరు విచ్చారు. 


_ నా మనస్సు చాలా కుంగిపోయింది, కొయ్యజారి పోయానని 
కూడా చెప్పవచ్చును. నేను వెంటనే నా జీపులో బయలుదేరి వనుగుల 
మకాములకు పోయి మర్నాడు బయలుదేరి అన్నీ ఒకచోట చేరాలని 
చెప్పి, రాతి చాలా పొద్దుపోయాక బన చేరుకున్నాను. తుపాకులు 
(శ్రుల్చిన ధ్వనులు వింటూనే ని|దపోయాను. 


తర్వాత నాలుగు రోజులు మిత్రులం ఒకరి నొకరు కలునుకో 
లేదు. అయినా, అనుకున్న |పకారం ఏచ్చాట్లన్నీ జరిగాయి. మకాము 


190 కుంజర యూోధం 


లకు దూరంగా అడవుల్లో వున్న ఊవీల కుటుంబాలనుకూడా ఈలోగా 


పివిపించాం. 


అంతా సిద్ధంగా వున్నదని నాలుగోనాటి సాయంకాలం 
ఫోనులో డివిజినల్‌ కమాండరుకు తెలియచేశాను. టాములోవున్న 
ఒక్క మకాములోనివి మాతం రాలేదు. అన్ని ఏనుగులూ ఆరెండు 
చోట్ల చేరుకున్నాయి. టామూకు ఉత్తరంగా ఎనిమిది మైళ్ళ 
దూరంలోవున్న కాంచాంగ్‌ (Kanchaung) దగ్గర నలభై ఆరు ఏను 
గులూ, ఇరవై మైళ్లదూరంలోవున్న మింఛా (Mintbha)లళో ముఫై 
మూడు ఏనుగులూ వున్నవి. మాకు పదిహేను రోజులకు సరిపడిన 
ఆవోరవస్తువులూ మొదలై నవికూడా ఆ రెండుచోట్లకూ వచ్చిచేరాయి. 


టామూకు దతీణంగా చిన్‌డ్విన్‌ నది తూర్చువీరంటో కలే 
మియో |పొంతంలో జపానీయులు ఏదో చేన్తూన్నారని వదంతులు 
బయలుదేరాయి, సరిగా తెలియకపోయినా ఏదో కథ జరుగుతోందని 
బర్మీయులనుకున్నారు. కాని, తమకు ప్రియమైన చిన్‌డ్విన్‌కు పడమ 
రగా వెళ్ళిపోవలసి వస్తుందని మాతం అనుకోలేదు. ఆయినా వారు 
మా వెంటరావడం విషయమై నాకు ఎన్నడూ అనుమానం లేదు ! 


మార్చి 16-వ శేదీ మధ్యాహ్నం ఫోను మూలంగా తెలిసింది, 
"సేనలను తరలించాలని. జపానీయులు చిన్‌డ్వికు నదిని చాటి 
మేముండే స్థలానికి ఉత్తరంగా = చాలా వేగంగా వస్తున్నారని నాకు 
శెలువబడింది. టోనే (Tonhe) మార్గంలో వారి పొరా మనుష్యులు 
మా సేనలను అతిక్రమించి వెళ్ళిపోయారు, 


జపానీయులు అసంఖ్యాకంగా చిన్‌డ్వినును దాటి ఉత్తరంగా 
వెళ్ళిపోయారనీ, వాళ్లు రెండు ముఖ్యమా గ్గాలలో వెళ్ళారనీ, మా 


కుంజర యూధం 1£1 


సేన ఒకటి తెల్లవారుజామున బయలుదేరి మించాకు అవతల ఉత్తరపు 
రోడ్డున వెళ్ళగలదనీ అర్ధర్మాతికే వార్త వచ్చింది. ఈ కడపటివార్త 
నాకు ఆనందాన్ని కలిగించింది. 


రాతి పూర్తిగా [పయాణం చేస్తున్న బండ్ల చప్పుడు వినిపిస్తూనే 
వున్నది. మర్నాడు పగలు 11గం వరకూ మరేసమాచారమూ 
శలియలేదు. కాంచాంగ్‌ లో అంతా స|కమంగా జరుగుతున్న దనీ, 
తక్కినచోట్ల అనుకున్న (ప్రకారం జరగడంలేదనీ నేను సేనాధిపతికి 
కేంద కార్యాలయానికి ఫోనులో తెలిపాను. వచ్చే యేనుగులకు 
తగిన యేశర్చాట్లు చెయ్యవలసి వుంటుంది కనుక, ముందుగానే మిగిలి 
వున్న కాశరెనులతోకూడా ఇంఫాలు కేం చానికి ఛావలెనని వెంటనే 
వార్త వచ్చింది. ఆ తరువాత మా ఏనుగుల శిబిరం ఉండిన స్థలం 
వాయు విమాన (పతిరోధక, యం[తశకట (పతిరోధక శిబిరంగా 
మారిపోతుంది. ఈ సంగతి చెప్పగా, మా బర్మీయనాయకులు ది|గ్భమ 
చెందారు, కాని, బాగా తర్చీతు అయిన సేనవలెనే వారు [పవ ర్తించారు. 


ఈసారి జపానీయులు పెద్ద యెత్తున వచ్చేటట్లు స్పష్టమయింది. 
ఆలాగున జరిగితే మింతా (Mintha) లో వున్న ఊజీలు తమ చాక 
చక్యాన్ని వువయోగించి, వాళ్ళకు చిక్కకుండా పడమరగా కొండ 
“ల్లోకి పారిపోగలరని మా ఆశ. కాని ఆ విధంగా జరగలేదు, మాదగ్గర . 
నుంచి ఏమీ ఉ త్తరువులు రానందున, మా ఊజీలు ది|గ్భమ చెందుతూ 
అక్క జే ఎదురుచూస్తూ వుండిపోయారు. జపాను సేనలు మింతాలో 
(పవేశించడానికి ముందే, జపాను గ_స్తీచారులు, మాఊజీలకు మరెవ్వరి 
తోనూ సంబంధం లేకుండే విధంగా వాళ్ళ వెనక వై పున వున్నారు, 
వాళ్ళనుగురించిన వా _రలేమీ మాకు తెలియలేదు. వాళ్లు కొండలోకి 
'పోగలరనే గుడ్డినమ్మకం మాతం వుండినది* 


199 కుంజర యూధం. 


మేము అక్కడినుంచి ఆ సాయం[తం దిగులుతో బయలు. 
చేరాము. మేమున్న స్థలానికి రెండుపక్కలా ఘోరంగా యుద్ధం 
జరుగుతున్నట్లు తెలీసింది. దఠిణం వైపు మాకు ఆయుధాల ధ్వనులు 
వినిపిస్తూ నే వుండినవి, 


నేనారా తిని, ఇంఫాలు సనమతలంలోని వలేల్‌లో గడిపాను, 
అక్కడికి చేరుకొనేనరికే చాలా రాతి అయింది. మేము ఊహించి 
నట్టుగా నే జపానీయుల దాడి (పారంభ మైనది. మింతాలో వుండి 
పోయిన ఏనుగుల గతి పమయిందో . [ప్రయాణం చేస్తూవున్న వను 
గుల భవిష్యత్తు ఎలాగు వుంటుందో అనే ఆందోళన నాక్షు ఎక్కువై 
నది, ముఘఫృయిమూడు ఏనుగులు ఎలాగూ స్వాధీనం తప్పిపోయాయి. 
తక్కిన వాటిని గురించి ఇదమిత్ధ్రమని నిర్ణయించడానికి వీలులేదు. 
ముంచేమి చెయ్యాలో తెలియలేదు. ఇదంతా అయోమయం శాక 
మరేమిటి ? 


త ర్వాత, సమాచారం తెలిసింది. మింతా ఏనుగులు బయలు 
చేరశేలేదట,. వాటిని ఊజీలు అడవులలోని రహన్య స్థలాలకు తీనుకు 
పోయారట |! వాళ్ళదగ్గర 15 రోజులకు కావలసిన పదార్థాలు వున్నా 
యట. ఈ సమాచారం విన్నత ర్వాత మనస్సు కుదుటబడింది } 
వాళ్ళంతా కలిసి బయలుదేరివుంశే, జపానీయులు వాళ్ళను 'వెంబ 
డించి తరిమి పట్టుకొనే వుందురు, వాళ్ళను పట్టుకుంళు, జపా 
నీయులు పనుగులనూ, ఊజీలనూ తమ రవానా శాఖలో చేర్చి ఉప 
యోగించుకోని వుందురు. వాళ్ళు ఊజీలనూ, ఏనుగులనూ కనిపెట్టి, 
పట్టుకుని ఉప యోగించుకోడానికి కొంత కాలం పట్టవచ్చును | 


నేను కాపాడి, (వయాణం చేయిస్తున్న నలభై అయిదు వను 
గులనూ వెంటనే కలుసుకుని, ఇంఫాలు సమతలానికి ఉ తృరంగా తీసుకు 


కుంజర యూధం 128 


'పోయి, అక్కడినుంచి పడమరగా. వెళ్లాలనీ, లేకపోతే అవి దక్కక 
పోవచ్చనీ మా దళనాయకుడు నన్ను పిలిపించి చెప్పాడు. 


మా యేనుగులు ఊజీలతోనూ, చారి కుటుంబాలతోనూ 
వాంగ్‌ జింగ్‌ (Wangjing) దగ్గర (ప్రధాన మార్గాన్ని చాటిపోవడానికి 
సిద్ధంగా వుండగా, నేను ఎనిమిది లారీలను తీనుకునిపోయి వాటిని 
కలునుకున్నాను. వారి కుటుంబాలను జాగ త్తగా చూసుకుంటానని 
ఊజీలకు వివరంగా చెప్పాను. వారి కుటుంబాలూ, పిల్లలూ ఎక్కిన 
లారీలను మెక్‌ విట్ట (Mc Vittie) అనే ఆంగ్లో-బర్మీయునికి అప్పగించి 
“వెంటనే వీళ్ళను తీసుకుని మణిపూరు రోడ్డు నై ల్వే చేరుకుని అక్కడి 
నిర్వానుల కాంపుకు వెళ్లమని అతనితో చెప్పాను. ఆ కాంపు అప్పటి కే 
సన్నగిల్లి నది. 


నాటి సాయంకాలం ఆరు గంటలకు లోవునే ఆ రోడ్డును శతు 
వులు తెగగొట్టారు. నేను ఆమధ్యాహ్నం మూడు గంటలప్పుడు 
కూర్చుండిన వంతెన దగ్గరే యీ వని జరిగింది. 


ఇంఫాల్‌ - టిడ్డిం రోడ్డు 'ఇగగొట్ట బడింది; బిష౯ా పూరు. 
(Bishanpur) రోడ్డును శ[తువులు అడ్డుకొన్నారు, లండింగ్‌ 
సిల్‌ పాట్‌ (396108 - Sylhet) కొండ రైలు మార్గాన్ని చేర 
డానికి, వడమట వోస్తాంగ్‌ (1200989) మీదుగా పోయే కాలిబాట 
తప్ప మరొక మార్గం లేదు. ఆచారి టామెలాంగ్‌ (గౌజమ610%8)[గామం 
వైనుంచి వెళుతుంది. ఒక దఫాకు వదమూడు జట్టులలో 800 మంది 
అ|గగామి భటులను సపంపదలచుకున్నాం, 


ఇంఫాలు కనుమ నుంచే ఆసాములోని సుర్మా (Surma) కను 
మను చేరేది ఎలాగనేదీ “పెద్ద సమన్య! అది పడమటి వైపు ఉంది. 
ఆ రెండు కనునులకూ మధ్య ఐదు వరసలలో, ఐదువేల నుంచీ ఆరు 


124 కుంజర యూధం 


వేల అడుగుల ఎత్తు పర్వతాలున్నవి. మైలుకు పాను అంగుళం కొల 
తలో తయారైన చేశపటము తప్ప, అక్కడి స్థలాలను గురించి తెలుసు 
కునే మార్గం లేదు. ఆ స్థలాలను గురించి నాకు ఏమీ తెలియదు. చీకటి 
పడకముందే నేను వై న్యాధికారిని (Brigadier, General Staff) 
చూచి, శతు చేనల ఆదోకీ అనే సంగతే యిక లేదని వివరించి, మా 
96 పనుగులకూ పదిహేను రోజులకు ఆహోర వస్తువులు సరఫరా 
చేయించాలనీ, శ తువుల బారి పడకుండా తప్పించుకుంటాననీ చెప్పాను, 
దానికి అతడు సమ్మతించలేదు. కాని, తర్వాత దళాధివతి (౮0009; 
Commander) నన్ను కలుసుకుని, కోరిన వాటిని యిచ్చాడు. మార్గ 
ములో టామెలాంగ్‌ (20061008) చేరిన తర్వాత నుఖంగా చేరినట్లు 
తెలియ జేయమన్నాడు, నేను నాతో వున్న కాశెనులిందరికీ తుపాకు 
లనూ, పిస్తోళ్ళనూ యిచ్చాను. 


"చేను పనుగులను కలునుకోడానికి వెళ్లినప్పుడు నా వెంట 
లా|జేడర్‌ కుక్కు కాబర్‌ (౮౦906) మాతం వుండినది. అది నా 
సీటుకు వెనుక ఆనుకుని, నామీద దయతలచినట్లుగా, నా ముఖం మీది 
చెమట బిందువులను నాలుకతో నాకి, తోక ఆడించి ఉత్సాహాన్ని వెల్లి 
'డించింది. నాకు ముందున్న అద్దంలోంచి చూన్తూ పళ్ళిగిలించి సంతో 
వము వ్యక్తం చేసింది “అదిగో, సుర్మా కనుమకు వచ్చేశా” మనే 
భావాన్ని తెలుపుతూ. 


ఆ సాయంత్రం మా మకాములో చివరకు ఏమి చెయ్యాలో 
చర్చించాము. 1944 వ|పిలు 5 వ శేదీ శెల్టవారు జామున బయలు 
'దేరవలసి వున్నది. రాతి చాలా భాగం వాన వడుతూనే వుంది. 
ఇంఫాలు మర్నాడు శతువులకు చిక్కే - స్థితిలో వుండినది. 


కుంజర యూధం ]2క్‌ 


(= 


నలబై ఐదు ఏనుగులూ, సాయుధులై న నల _భిమంది కారెనులూ 
తొం_భిమంది మావటివాళ్లూ, వారి సహాయులూ, అరవె నలుగురు 
శరణార్జులెన (స్త్రీ శిళువులూ, వాళ్లను గమనించడానికి నలుగురు 
వుద్యోగులూ: ఇదీ మా బలగం ! నేనొక ఎత్తు [పదేళశంనుంచి చూన్తూ 
నున్నప్పుడు - అడవి యెలుకల వెనుక నల్లచీమల బారు నడుస్తున్నట్లు 
కానవచ్చింది, జపానీయుల పొరాలనుంచి తప్ఫించుకున్నందున మా 
బర్మీయులు ఎంతో ఉత్సాహంతో వున్నారు. ఎలాగో ఒకలాగు 
ఎప్పుడో ఒకప్పుడు నుర్మా కనునును చేరగలమనే నమ్మకం కలిగింది, 


నడకవల్ల (స్త్ర శిశువులు చాలా అలసిపోయారు, అయినా 
అద్భుతంగా తమ విధిని నెర వేర్చారు. మేము ఉదయం బయలు దేచే 
టప్పుడు ముగ్గురు (స్త్రీలూ, నల్గురు శిశువులూ మాతం పనుగులవై 
“ఎక్కారు. వాళ్ళు నుసీగా వుండడమే డానికి కారణం! ఆ సాయం 
(తానికి పది, పదిహేను మంది దాకా పనుగుల మీద వున్నారు. 
ఊజీలు దయతలచి వాళ్లను ఎక్కించారు. కాని ఏనుగులు ఇదివరకే 
ఆహారపదార్థాలతోనూ, మిగిలిన సామానులతోనూ - తగని బరువు 
మోస్తూవుండడంవల్ల ఎంతో శమతో మెల్లగా నడుస్తున్నవి. కొన్ని 
తమ (శ్రమను వ్యక్తం చేస్తూవున్నవి. వాటి (శ్రమను తగ్గించాలంళే 
మిగిలిన వాటి మీద ఎక్కువ బరువు వెయ్యవలసి వుంటుంది. అది 
వాంఛనీయం శాదు, రోజుకు రోజూ వాటికి శ్రమ ఎక్కువగా 
వుండినా, మేము అవోర పదార్థాలను వాడుకుంటూ వున్నందున 
బరువూ త గ్గెది, 


హోచిన్‌ (200010) నుంచి, పడమటగా - ముందు ఏమున్నదో 
తెలియకుండానే (ప్రయాణం చేసినా, చివరకు సుర్మా కనుమను చేరు 


126 కుంజర యూధం 


కున్నాం. దేశపటాన్ని చూడగా ఆ కనుమ అంచున ఎత్తుగా బలచదాకా 
(B212d౭n)టీ ఎస్టేటు(శతేయాకు తోట్రవున్నట్లు తెలిసింది. అక్కడ ఒక 
బంగాళావుంటుందని, అక్కడ మునలియజమానీ, పడుచుఖార్యావుంటా 
రనీ, అక్కడ వెన్నరాచిన రొ జ్చైలూ, "బలిఫోనూ వుంటాయనీ మేము 
తమాషాకు వూవాలవైవూ హలుపోనిస్తూ వోస్యంగామాట్లాడుకున్నాం, 


మే మిప్పుడు ఐదువేల అడుగుల ఎత్తున వున్నాము సాధారణ 
మైన 'వనుగుల లైను కంచు ఎంతో ఎత్తున వున్నామన్న మాట! 
వనుగులు కష్టపడుతూ, ఎంతో మెల్లిగా ఎక్కేవి, వయస్సు మళ్ళినవి 
(A) ణు 
.వడిపోతూవుం జేవనే చెప్పాలి. కాని, అక్కడి దృశ్యాలు ఎంతో ఆశ్చ 
ర్యము కలిగించాయి. మా మనస్సులలో ఎన్నెన్ని చికాకులున్నా, ఆ 
దృశ్యాలను చూస్తే అవన్నీ మరపునకు వచ్చాయి, 


మేము దినాని కొకటి వంతున (పవాహమూల స్థానాన్ని 
దాటిపోతే ఆ వెనుక, పనుగులకు వమృద్ధిగా ఆహారం దొరకగలదనీ. 
"ఆ పల్లపు [పదేళంలో కావలసినంత నీరు లభించగలదనీ నమ్మకము 
కలిగినది. 


మేము వుండే ఆ ఉన్నత (పదెశంలో చలి విపరీతం ! అందువల్ల 
కొందరు (స్త్రీలకు చలిజ్వరం వచ్చింది. త్వరలోనే జ్వరంపడ్డ రోగుల 
'సంఖ్య ఎక్కువైంది, వాళ్ళను జాగత్తగా చూచే బాధ్యత కూడా 
చై ని పడింది. రాతులందు విపరీతంగా వానలు పడుతూవున్నందున 
.ఎంతో చిక్కు పడవలసి వచ్చేది. వీటికితోడు కాలిపండ్లూ, నులిగడుపూ 
'రొమ్మువావూ, రొమ్ముకురుపులూ కూడా శోకం. జరిగింది. కొన్ని 
ఏనుగులకు కూడా [పథమ చికిత్స అవసరమైంది. ఇలా వున్నా, 
జబ్బుతో వున్నవాళ్లు కొంచెం విశ్రాంతి తీసుకొని, ఆరోగ్యం పొంద 
డానికై నా ఒకచోట కొంచెంవుండడానికి వీలుకలగలేదు. జపొనువాళ్ళ 


కుంజర యూధం £97 


భయంనుంచి నిలపకుండా [పయాణం సాగింపవలసి వచ్చినది. [పతి 
దినమూ తెల్ల వారినది మొదలు సాయంత్రం అయిదు గంటలు చాకు 
దాకా పియాణం సాగించేవారం! 


వోచిన్‌ నుంచి ముందు వెళ్ళేటప్పుడు = పనుగులు నడవడానికి 
అనుకూలంగా దారిని చెయ్యడానికి = కొందరు మాకంకు ముందుగా 
వెళ్ళవారు. వదె నా నదినిగాని, [పవావోన్నిగాని చాటవలసివచ్చి 
నప్పుడూ, ఎక్కేటప్పుడూ - [పక్క[పక్కలకు పోకుండా సరియైన 
మార్గంలో వెళ్ళేటట్లు, మార్గం సరిచేసే జట్టుదారులకు గట్టి సలవోలు 
యిచ్చేవాడను. అక్కడ వేటాడేవారు వాడే మారాలయినా లేవు, 
అక్కడ అట్టి వాళ్లున్నట్లు లేదు. కొన్ని పళ్లెల గుర్తులు కానవస్తాయి 
గాని, యిప్పుడీపల్లే కానరాదు. వమంే అక్కడివాళ్లు సంచారంచేసే 
వ్యవసాయచారులు ! వాళ్లు కొండచరియల పె పోడు వ్యవసాయం 
పెట్టి పంటరాగాసనే, మరోచోటికి పోతూవుంటారు. మూడేళ్లకు ఒక 
సారి మాతమే ఆ వ్యవసాయం సాధ్యం. అందువల్ల వాళ్లు మరోచోట 
వ్యవసాయం చేనుకుంటారు, వాళ్లతోపాటు ఊళ్ళుకూడా జరుగుతూ 
వుంటాయి. 


మే మొక "పెద్ద (పవావాం దగ్గరకు వచ్చాం. అక్కడ ఏనుగు 
“అకు మేత సమృద్ధిగావుంది. "మేమందరమూ బసచెయ్యడానికి తగిన 
స్థలం వర్చాటు చేశాను. తర్వాత ఆ (పవావాం దాటి మరొక కొండ 
వచ్చేవరకూ వెళ్లాను, మర్నాడు అక్కడినుంచి ఎలా వెశ్లేదీ నిర్ణయిం 
చడమే నా ఉద్దేశం. ఎగుడు, దిగుళ్లలో శమపడుతూ, దట్టమైన 
వెదురు అడవుల్లోంచి "రెండు మైళ్ళు వెళ్లాను, అక్కడ మూడు, 
నాలుగువందల అడుగుల యెత్తున్న రాతికొండ చరియ అడ్డంవచ్చింది. 
చాన్ని ఎక్కడం అసాధ్యం, దశీణ దిక్కుగా తిరిగి, దాని పక్కనుంచి 


125 కుంజర యూధం. 


ఎక్క డె నా ఎక్కడానికి వీలువశుతుందేమో అని మైలు దూరము 
వెళ్ళాను. ఎక్కడా సందు దొరకలేదు. నిటారుగావున్న ఆ కొండను 
ఎక్కడం నావంటి వానికే సాధ్యం కాదు ! ఇక ఏనుగుల నంగతి 
చెప్పనక్కరలేదు. కొంచెం దూరం వెళ్ళగా పెద్దపెద్ద పాత వెదుళ్ళ 
ముక్కులు ఒకచోట కానవచ్చాయి. వడాదికిందట వాటిని కత్తితో 
కొట్టినట్లు వూహించవచ్చు, ఒక చిన్‌ గామస్స్టుడు అలా చేస వుంటా 
డనీ ఆతడు కొంత కాలం అక్కడ నివసించి వుంటాడనీ కూడా అను 
కున్నాను. దేశ పటాన్ని బట్లి చూ సే ఆ కొండకు పడమటి తట్టున 
రు అలాటి డు 

ఖాళీ చెయ్యబడిన గామం ఒకటి వుండినట్లు తెలుస్తున్నది డా. 

తిరిగి బసకు వస్తూవున్నప్పుడు ఆ కొండకు ఒక చోట, మను 
ష్యులు ఎక్కడానికి కొంత వీలుగా ఒక సందు కానవద్శింది. దాని 
మూలంగానే అవతలి మనుష్యులు యీ వైపు దిగి వుంటారు. కాని: 
యీ భాగం నుంచి పనుగులు ఎక్కడం అనంభవం! నేను, ఆ నలం 
ఇ ప్తిలో వుండడానికి, అక్కడున్న ఒక చెట్లుకు పెద్ద గంటు వెట్టి 
రచి రు (౬ లు 
గుర్తు పెట్టుకున్నాను. మేము ముందుకు వెళ్ళవలెనే కాని, వెనకకు 
వెళ్ళడ మనేది లేదు. 


మకాముకువచ్చి, అక్కడ రెండురోజులు వుండవలసి వుంటుం 
దని చెప్పాను, శరణార్థులె న (స్త్రీలూ శిశువులూ చాలా ఆనందిం 
చారు. పొద్దు పోకుండానే వాళ్ళు గుడ్డలు ఉతుకుకుని, ఆర వేను; 
కున్నారు. ముందుకు సాగిపోవడానికీ ఎంతో [శ్రమపడి పనిచెయ్యాలనీ, 
ఎన్నో కష్టాలు పడవలసి వుంటుందనీ వివరంగా చెప్పాను. ముందు 
“ధారి”. లేనందున ఇలా చెప్పలేదు, ఏమం"ే - కడచిన చాలా రోజుల 
నుంచీ మేము ఒక సవ్యమైన మార్గాన్ని అనుసరించనే లేదు. ఎక్క 
డానికి తగిన స్థలం దొరక్కపోవడమే ఈ నాటి చిక్కు. అది దొరికితే 
ఆ మీద మార్గాన్ని నిర్మించుకోవచ్చు. 


కుంజర యూధం 129 


నిట్ట నిలువుగావున్న ఆ పర్వతభాగం తప్ప, తక్కిన చోట 
రెండు రోజులు [తవ్వడమూ, చెట్లు కొట్టడమూ చేసి నులభంగా 
మార్గం చేనుకోగలమని తోచింది. అది ఇసుక కాయి కావడం వల్ల 
చానిమీద మాన్లాన్ని నిర్మించవచ్చు. ఏనుగులు దాని మీదికి ఎక్క 
గలవా అనేదే సందేహం! పమంశచే కొన్ని చోట్ల ఏనుగులు వెనక 
కాళ్ళనెననే నిలవవలని వుంటుంది కూడా! 


పోటోక్‌ (Po Toke) బర్గ్భ్రీయ నాయకులలోనివాడు కాడు, 
కాని ఏడు ఏనుగుల జట్టును గమనిస్తున్నవాడు. అతని జట్టులోనే 
బందూలా (Bandoola) వున్నది. అతడు వాఠాత్తుగా నా దగ్గరకు 
వచ్చి “మన పియాణంలో బందూలా ముందు నడుస్తుంది. డానికే 
అసాధ్య మై శే మరేవీ ముందుకు కదలనే లేవు. అగాధం వుం", ఆ 
వైపు అది చూడదు. నేల కుంగి పోయేటట్లు తోస్తే అడుగు 
వెయ్యదు. కొంత దూరం వెళ్లి _ ఆ పైని సాధ్యం కాకపోతే - 
వెనకవైపు కళ్లు ఉన్న మాదిరిగా జా(గ_త్తగా వెనక్కు వస్తుంది" అని 
అన్నాడు. 


బందూలా వాలా [కూర్యమెన ఏనుగు అయినా గొప్పది! 


పోటోక్‌ ఇలా చెప్పినాడే గాని, చెప్పిన దానిలో నగమైనా 
యధార్థమని అతన్నికై నా నమ్మకం వున్నదో, లేదో? కాని, అతనికి 
నిరుత్సాహం కలిగించదలచుకోలేదు. బందూలా చాలా సమర్థమైన 
దని అందరూ ఒప్పుకున్నారు అంతటితో ఆ విషయాన్ని విడిచి 
"పెట్టాము, 


అంచులు ఇరుకుగా వుండడం, ఇసక రాళ్లు, రాళ్లువెకి చొచ్చు 
కొనడం - మొదలైన వాటితో మార్గం తయారవడం కష్టమే! 


దీనికి తోడు, దిగుడు మార్గంలో పొదలూ అవీ లేకుండా చారి చక్క 
9 


180 కుంజర యూధం 


చెయ్యాలి, తమ పీప్పుమీది సామానుతో పనుగులు నడవడానికి వీలు 
పడేటట్లు దారిని కొంత వెడల్పూ చెయ్యాలి, 


మర్నాడు తెల్లవారే సరికి ఊజీలతోనూ, ఆరోగ్యంగా వున్న 
ప్ర్రీలతోనూ సహో అందరూ మార్గం తయారు చేసే పనిలో [ప్రవే 
శించారు. అందరూ నాలుగు జట్టులుగా ఏర్పడి వేర్వేరు స్థలాలలో 
పనికి పూనుకున్నారు. చేను మాతం మకాము [పక్క పనిచేసే జట్టు 
లోనే చేరాను. ఎత్తైన చోట పనిచే సే తల తిరిగి పడిపోతానేమో 
అని నాకే భయం! 


శరణార్గులె న్‌ (స్రీలు కూడా ఉత్సాపాంతో వని చెయ్యడంవల్ల 
సాయంశగిందాశా వని బాగా జరిగింది. వెనకటి రోజుకి, అప్పటికీ 
ఎంతో తేడా కనబడింది, కానీ, మర్నాడు కూడా యిలా వని జరగ 


గలదా? అని నాకు అనుమానమే! అయితే మాత ౦ = వెనకకు వెళ్ల డం 
జరిగేపని కాదుగచా! 


మర్నాడు పూర్తిగా వని చేశాము, ఆ సాయం [తం బర్మీయుల 
నాయకుడూ, పోటోక్‌ = నా దగ్గరకు వచ్చి “సాధ్యమయినంత పనీ 
చేశాం. ఇంతకన్న మరి సాధ్యంకాదు. ఇప్పుడు సాధ్యం శానిది 
మ నెప్పుడున్నూ కాదు” అని చెప్పారు. ఆ మార్గంలో |ప్రమాదకర 
మైన స్థలాలు "రెండున్నాయి. అక్కడ దారి వెడల్పు మూడడుగులు! 
ఒక వై పు [బహ్మాండమెన గోడవలె పర్వతం! మరోవైపు పాతాళం 
వంటి అఖాతం! అందరమూ ఆ దారిని ఒక్కసారిగా వెళ్ళితే, అది 


కుంగి పోతుందేమో? నలభై అయిదు ఏనుగుల ఒత్తిడికి తాళ గలదా? 
అనీ నా అనుమానం! 


చే నా తర్వాత పో = టోక్‌తో కలిసి ఆలోచించాను. వమంళే 


ఈ సాహాన కృత్యాని కంతకీ అతడే మూలం: మేము కృ తార్జులమై తే 
ఆ ఘనత అతని యేనుగు బందూలాచే! 


కుంజర యూధం 181 


ఏనుగులన్నీ కొండ యెక్కిన తర్వాతనే శరణార్జులు బయలు 
దేశేటట్లు ఏర్పాటు జరిగింది. (స్త్రీలుగాని, శికువులుగాని ఏనుగుల మై 
ఎక్క రాదని వేరే చెప్ప నక్కర్లేదు. నడవలేని వారిని ఆ తర్వాత 
మోసుకు వెళ్లడం జరుగుతుందనీ, వెళ్ళేటప్పుడు ఊజీలు ఒకరితో 
ఒకరు మాటలాడ కూడదనీ చెప్పాను. ముందు బందులా [పయాణం 
సాగించాలి; చానిని చూస్తూనే పో - టోక్‌ వెనుక నడుస్తూ వెళ్ళాలి. 

ఏనుగు అన్నిటి మీదా బరువులు వేసి సిద్ధం చేశాక నేను 
అందరికీ ముందుగా చారి తీశాను. 

అతి [ప్రమాదకరమైన స్థలం దాటి 200 గజాలు దాని సె 
భాగంలో పోయి నిలిచాను. ఆ అపాయకర స్థలంలో మేము రాళ్ళ 
మీద మెట్లు చెక్కవలసి వచ్చింది. అవి ఏనుగు అడుగులు పట్టడానికి 
మా|త్రం సరిపోతాయి. బందూలా ఆ (వదేళం దాటడం చూచి 
ముందుకు పోదలభాను, 

చూస్తూ వుండగా, షీ కిందిభాగంలో ఆ అపాయస్థలంలో- 
మూలలో మొదట బందూలా తల, దంతాలు కానవచ్చాయి, తర్వాత 
అది కనబడింది. అది వెనక కాళ్లమీద నిలిచినట్లు కానవచ్చింది. దాని 
తలమీద వున్న ఊజీ [కిందికి చూస్తూ, ఎక్కడెక్కడ అడుగు పెట్టాలో 
నూచిన్తున్నట్లు తోచింది. అది అపాయ స్థలాన్ని అతిక్రమించి 
ముందుకు సాగింది. దాని వెనకనే పో - టోక్‌ వస్తూ వుండడం 
చూచి, ముందుకు సాగిపోయాను, బందూలా నగం చారికి ఎక్కింది, 
మా నంకల్పం నెరవేర్చాలని దేవుని (పార్ధించాను, కాని, నెరవేరు 
తుందనే నమ్మకం మాతం లేదు, 

మరొక కెండు గంటలు అయాక మళ్ళీ అది కనబడింది. ఏ 
మొతిం (ప్రమాదం లేకుండా అది మీదికి ఎక్కింది. నాకు మాటలతో 
చెప్పలేనంత నెమ్మదీ, ఉత్సావామూ కలిగాయి. 


182 కుంజర యూధం 


బందూలా వెనక పోటోక్‌ వచ్చాడు. అతని వెనుక ఒక ఆ 
డేనుగు వచ్చింది. నన్ను దాటుకొని అతడు ముందు పోతూ, ఒక 
మాశై నా ఆడకుండా, ఒక్క వింత చూపు చూని వెళ్ళాడు, “మరేం 
భయం లేదు. అందరూ వసారు” అనే అభి పాయం దానివల్ల వ్యక్త 
మయింది. 


నిజమే! అందరూ వచ్చారు! నా దగ్గరున్న పద్దు [ప్రకారం శీర్‌ 

చెద్ద యేనుగులూ, 8 పిల్ల మేనుగులున్నూ వచ్చాయి! ఈ పర్వతాధి 
a ౧ 

రోవాణంలో కొన్నిటి వెనక కాళ్లు చాలా బలహీనాలై పోయాయి, 


అందువల్ల ఆ ఏనుగులు నిలబడి వున్నా కాళ్ళు వణకడం మానలేదు. 


ఆ గుట్టమీద మకాం పెట్టడం నాకు ఇష్టం లేదు, ఏమం™ు = 
అక్కడ భాగా నలిగిన చారి కానవనస్తున్నది. శతు9వులు రావడానికీ 
అవకాశం వుంది: అయినా మాన్గ్లాంతరం లేనందున అక్క డే నిలవ 
వలసి వచ్చింది. శరణార్గులలో ఆఖరి జట్టు మీదికి వచ్చే సరికి చీకటి 
పడింది. మరి ఏ దినమూ ఇంత మితిమీరిన దీర్భ దినంగా తోచలేదు. 


పనుగులతో నాకు వుండిన 24 ఏండ్ల అనుభవంలోనూ = ఆ 
ఒక్కరోజు మాత మే ఏనుగులు ఎంతెంత ఘన కార్యాలు చెయ్య 
గలిగినదీ బాగా (గహించాను. పో _ టోక్‌కు కలిగిన సమయ 
స్ఫూర్తీ, ఆలోచనా నూటికి నూరు పాళ్లూ సరైనవి. బందూలా తప్ప 
మరే వనుగైైనా చారి తీస్తే మా పీయత్నం ఫలించి వుండదు! 


మేము కావలా పెట్టుకుని చేసిన మకాములలో అదే చివరిది, 
వమంయే _ తర్వాత మకాములలో ఇక జపానువాళ్ల భయం వుండదు. 


తర్వాత మేము బారక్‌ (Barak) నదివైపు దిగవలని వుంది. 
కిందటి దినం మీదికి ఎక్కడం ఎంత కష్టమైనదో, అక్కడినుంచి. 


కుంజర యూధం 159 


దిగగంకూడా అంతకష్ట మె! కానీ, దారిలో రాళ్లూ, రప్పలూ లాంటి 
అడ్డంకులు లేవు. మేము మర్నాడే బయలుదేరలేదు. ఏనుగులు బాగా 
అలసిపోయినందున ఒక్కుదినం వి|శాంతి కావలసి వచ్చింది. 


అక్కడి నుంచి మేము నదిని అనునరించి [పయాణం సాగిం 
చాం. బురద, చిత్తడినేల, వెదురు పొదలు మాకు అడ్డుతగిలేవి, 
వెదురు పొదల్లోంచి కష్టంమీద దారి చేసుకోవలసి వచ్చేది. ఏనుగుల 
మీద దిట్టమైన నయాం పద్ధతి సరంజాము లేకపోశే, మేము వెదురు 
పొదలనుండి తప్పించుకు రావడం సాధ్యమయి వుండదు. 


ఏటి గట్టును అనుసరించి (పయాణం చెయ్యడం కూడా అసా 
ధ్యంగా వుండినది. దట్టంగా వున్న అడవులు నీటి దాకా వ్యాపించి 
వుండడమే కాకుండా, వెదుళ్ళూ, పేమూ అడ్డంగా వచ్చేవి. వనుగులు 
వెళ్ళడానికి వీలుగా వాటిని కొట్టి వేయాలి, కూరుగావున్న ఆ మొదళ్ళ 
మీద నుంచి మనుష్యులు నడిచి వెళ్ళడం సాధ్యంకాదు. 


ఆదినం, మేము ఉదయం 5 గం మొదలుకొని సొయంశాలం 
ర్‌ గం, వరకూ (పయాణం చేసి వదిమైళ్లు మాత్రమే వెళ్లగలిగాం, 
ఒక నదీనంగమం చేరుకున్నాం. అక్కడనే బస చెయ్యాలని అను 
కున్నాం* మా శరణార్దులు కొందరు తమ తడిగుడ్డలను వెంటనే 
నేలను పరచి, ఆర వేసుకోవడం ఆశ్చర్యకరమైన దృశ్యం. 


నిరాశాజనకమైన ఆరోజే మా చిక్కులకు తుది అని [గహిం 
చాన్సు మరొక దినం (ప్రయాణం చేస్త మేము కేయాకుతోటను 
చేరగలం. అయినా, అంత బలగంతోటీ రాతిపూట అక్కడికి వెళ్లడం 
బాగా వుండదని మేము దానికి కొంత దూరంలోనే బన చెయ్యడానికి 
నిశృయించుకున్నాం. జబ్బుతో వున్నవారిని మాతం పనుగులమీద 
ఎక్కించుకుని తొమ్మిది యేనుగులతో నేనుమాత్రం తోటకు సమీపంగా 


124 కుంజర యూధం: 


బస చెయ్యడానికి వెళ్లదలచాను. దట్టంగా వుండే అడవిలోంచి, 
మైదానంలోకి వచ్చి కేయాకుతోటను చూస్తూ ఎంతో ఆశ్చర్యపడ్డాను! 
కనుచూపు మేరవరకూ, మహోనము[దంవలె వచ్చని తోట కాన 
వచ్చింది. దేశపటంలో నేను చూచి, వేసుకున్న అంచనా నరిగానే 
వుంది. అనుకున్న చోటికే రాగలిగాను. నా కన్నులను నేను నమ్మలేక 
పోయాను. కొన్ని పొవురాలు ఎగురుతూ కనిపించాయి కూడా. ఒక 
మైలు దూరంలో పెద్ద బంగళా కనిపించింది. అది ఆసాములో, 
తయాకుతేోటల యజమానులు కట్టిం చుకున్న విధంగానే కానవచ్చింది. 
ఇదివరలో ఊహించిన విధంగా అక్కడుండే ముసలి గృహన్థుకూ, 
పడుచు పెండ్రాముకూ, నన్ను ఎరుక పరుచుకోవడం కోనం ముందుగా 
వెళ్లాను, 

అది సాధారణమైన బంగళా, చుట్టుపక్కల వున్న తేయాకు 
పొదలకంశు ఎత్తుగా వున్నచోట అది కట్టబడింది. చాని వసారామీద 
తెల్లని చొక్కా ధరించిన ఒక వ్యక్తి కనిపించాడు ! 

చేను, అక్కడికి వెళ్ళడానికి ముందుగానే ఆమనిషి న్కాట్లాండు 
'దేశీయుని యాసలో *పమిటి తొందర ? ఒక కప్పు టీ తీసుకో 
కూడదా +” అని బిగరగా అన్నాడు. 

"ఏమీ తొందరలేదు. టీ కంశే కావలసింబేమిటి ?* అని నేను 
జజబావిస్తూ ఆ తోటలోని చారిగుండౌ ఆ వరండా చేరాను. అకడ 
ఒక బల్లమీద భోజనం సిద్ధంగా వున్నది. అ తోట యజమాని జేమ్స్‌ 
సిన్‌ క్లయర్‌ (James Sinclair) వయన్సు నలశ్లై. యెనిమి దేళ్ళు. 
(బహ్మచారి, అందువల్ల - అక్కడ అందక _త్సె అయిన వడుచు పెండ్లాము 
కానరావడం లేదు, 

' అతడు నా సమాచారం అడిగాడు, నేను నంగపహాంగా మా 
వృత్తాంతం తెలియజేశాను. ' తర్వాత ఆతడు - జపానీయులు ఆ 


కుంజర యూధం 185 


మార్గంగా కొన్నివందల ఏనుగులతో వస్తున్నారనే వదంతి పుట్టిందనీ, 
అయినా, తాను దానిని నమ్మలేదనీ చెప్పాడు, ఏనుగులతో రావడం 
యశథార్థమయినా, వచ్చినవాళ్ళు జపానీయులు కాకపోవడం అదృష్టం 

@ి లు 
అన్నాడు, 


తర్వాత మేము వేడివేడి కాఫీతోనూ, తాజా |గుడ్లతోనూ 
భోజనం ముగించాం. తర్వాత అతడు - ఆ మార్గంగా కొందరు శర 
ఇణార్జులు వన్తూవున్నట్టు ఇంఫాలునుంచి సిల్చారుకు (Silchar) తెలుప 
బడినట్లు చెప్పాడు, నాతో కొందరు క రణార్జులుకూడా వున్నారని 
న ఇ లే 
ఏని అతడు ఎంత అశ్చర్యపడ్డా డు, 


అక్కడికింకా సిల్చారు ఇరవై. మైళ్ళు. అక్కడుండే సివిల్‌ 
ఉద్యోగులకు - శరణార్జులెన (స్త్రీలన్యూ శిళువులనూ గూర్చి "అలి 
ఫోనులో తెలియచేశాను. శరణార్థులను ఆ అధికారులకు అప్పగిస్తే 
నాకు ఎంతో బరువు తీరినట్లు. మనస్సుకు శాంతి ఏర్పడుతుంది. ఆ 
దినం నై నికోద్యోగులతో సంభాషించడానికి అవకాళం లేకపోయింది. 
మాట్లాడి తీరాలనే కుతూహలమూ లేదు. అప్పటికి గడువుమించి 
ఆరు రోజులై నా, మూడు రోజుల ఆహారపదార్థాలు మిగిలివున్నాయి* 


శరణార్థులెన స్రీ, శిశువులను ఆ సాయంకాలమే అధికారు 
లకు అప్పగించాను, అందువల్ల వారి ఆహోరవస్తువులు మిగిలి, ఏనుగు 
లకు సంబంధించిన మనుష్యులకు సమృద్ధిగా అని లభించాయి, రెండు 
వారాల తర్వాత నిర్వాసితుల శరణాలయాననికి వెళ్ళి చూచాను, 
జబ్బుతో వుండినవారు ేరుకున్నారు. శరణార్థులందరూ చాలా 
సుఖంగానూ, ఆనందంగానూ వున్నారు. ఇండియాలోనికి పోవాలని = 
అందుకు ఎదురుచూస్తూ వున్నారు. యుర్దానంతరం తమ పురుషులను 


136 కుంజర ్యూాధం 


ఇ అ కడి ( స్‌ ఆక 
షస స, య గర (స్రైలు తమ అనుభవాలు చిత గాధ 
లుగా చెప్పుకొ వచ్చు! 


అది పిల్‌ ౨4వ తేది మేము సిన్‌ కయిరుతో, నాలుగు 
మాసాలు కలిసి వున్నాం. 


సిల్చార్‌ లోని ఉప కేంద కార్యాలయంవారు మా రాకకు 
సరే ఆశ్చర్యపడ్డారు, తాము ఊహించినదానికి భిన్నంగా జరిగిందని 
వారు భావించి వుండాలి! ఏనుగులకు దాణా ఎంత కావలసి 
ఉంటుందోనని నరఫరా శాఖవారు ఘనంగా అంచనాలు మొదట్లో 
వేసుకున్నారు కాని నల భే అయిదు ఏనుగులూ, వాటికి సంబంధించిన 
బర్మీయులూ, నలుగురు ఉద్యోగులూ చనిపోయినట్టు ఆ తరువాత 
వార్హలు రాసాగినవి. విమానదళంవారు మాకోనం ఇరవె రోజులు 
వెతికినా మేము అగపడలేదు, బతికున్న వాళ్ళ పద్దులోనుంచి మమ్ము 
కొట్టి వేశాక, మము హఠాత్తుగా దిగబడ్డాము | 


సప్టయిశాఖ వారిని, ఏనుగుల ఆహారప దా ర్థాలను గురించి 
మేము అడగలేదు. మిగిలిన నా కోరికళలై నా సాఛారణమెనవే | 
అందువల్ల మామీద వారికి | పీతి ఏర్పడింది. 


నేను విమానంవెని కోమిల్లాలోని నైనిక కేంద కార్యాలయా 
నికి వెళ్ళాను. మా రాకనుగురించిన వార్తలు వారికి ఆళ్చర్యం క్రి 
గించి నేను అక్కడికి చేరుకు నేసరికి, మమ్ములనూ మా వనుగులనూ 
ఆసాం అటవీశాఖవారికి వప్పగిం చడానికి నిర్ణయం జరిగింది, 


నొ దగ్గరున్న బర్భీయుల కుటుంజాలను గురించి ముందుగా 
పరిశీలించాను, వారినంగతి యేమిటని. ఆసాం శరణార్థుల సంఘం 


ద్యారా, వారి జాడలు తెలునుకుని, అక్కడికి వెళ్ళాను, వాళ్ళు, 


కుంజర యూధం 187 


ఆసాంలో [బహ్మపు(తానదీ తీరంలోని పార్చతిపూరు (Parbutti- 
pur) లో ఉంచబడ్డారు. వర్హాకాలం అంతా వాళ్ళు అక్క జే వున్నారు: 
అయినా, కాలం వ్యర్థం చెయ్యకుండా, తాము తమ గ్భవోలు చేరు 
కోవడానికి ముందుగానే _ చేతితో చారంతీసి, సిల్కు సంచులు అల్ల 
డమూ, గుడ్డలు నెయ్యడమూ చేస్తున్నారు. 


వాళ్లు అద్భుతమైన వుత్సాహంతో ఆ |పమాద పరిస్థితులలో 
.ఎంతో సాయంచేశారు. అందువల్లనే నేను వాళ్ల మగవారిని = నాపని 
వాళ్ళుగా పద్దు కెక్కకపోయినా, వాళ్లమీద చర్య తీసుకునే అధి 
కారం నాకు లేకపోయినా - నాలు గేళ్ళపాటు కట్టుదిట్టంగా ఉంచ 
'కలిగాను. 


prs 


కోహిమా (Kohima), ఇంఫాలుల యుర్ధాన్ని బట్టి, బర్మా 
“తిరిగి స్వాధీనం కావడం నిశ్చయమని శేలింది. కాని, మొదట్లో పరి 
స్థితి చాలా క్షీ ష్టంగా స వుండినది. శరణార్థుల బాధ్యత కీరిపోయాక 
పూర్తిగా పనుగుల బాధ్యత నే వహించాను. ఆరోగ్యం చక్క-పడి 
శక్తి లభించేవరకూ వాటికి ఎంతోకాలం వి(శాంతి అవసరం ! లేకపొతే 
“అవి యేవనికీ ఉపయోగించవు. వాటికి మళ్ళీ సరంజాము అంతా 
ఏర్పాటు చెయ్య వలసికూడా వున్నది. 


కలపను తెచ్చే పనిలో ఆరితేరిన ఆ ఏనుగులకు ఆసాం అడవుల్లో 
ఎంతపనై నా వుంది. వాటిని ఆసాం అటవీశాఖకు ఉప యోగప డేటట్లు 
చెయ్యాలని సైన్యాధి కారుల అభి పాయం. అదృష్టవశాత్తూ మా ఏను 
గులు అటవీశాఖకు ఉపయోగపడే కనుమలో లేవు. ఆసాం [పథాన 
చై.ల్వేకూ, [టంకురోడ్డుకూ సమీపంలో [బవ్మాపుత) కనుమలోనే 


198 కుంజర యూధం. 


అవి పని చెయ్యవలనివుంది. అధి, అవివున్న చోటికి 200 మైళ్ళ దూరం, 
అప్పటికి వర్ణాలు [పారంభమయాయి. అక్టోబరు నెలవస్తేనే శాని.. 
ఏనుగులు పనిలో దిగడం సాధ్యం కాదని అధికారులకు నేను తెలియ 
చెశాను: 


నేను [పయత్నించి, పనుగులను కలప వనిలో (ప్రవేశ పెట్టకుండా 
చెయ్యగలిగాను. అవి ఇండియాలో ఈ వనికి పూనుకుంశు బర్మాకు = 
యుద్ధ సమయములో తిరిగిరావు. యుద్దం అయిపోయినా కూడా 
చాలా వళ్ళ వరకూ బర్భాకు తిరిగి రాకపోవచ్చును. ఈ వర్షాకాలంలో 
జపానీయులు దండయాత్ర సాగించకపోశే - మా సేనలు ఆ తర్వాత 
బర్మాలో పవేశించడం నిశ్సయమనిన్నీ, అప్పుడు ఆ సేనల వెంట 
ఏనుగులు వెళికే, సమయం వచ్చినప్పుడు ఎంతో ఉపయోగవడళతా 
యనిన్నీ నేననుకొన్నాను. నేను, ఏనుగులను కలప పనిలో |ప్రవేళ పెట్ట 
కూడదని గట్టిగా (వ్రాస్తూ, అధికారులతో హోరాహోోేరి పోట్లాడాను, 
అవి, ఆసొం అటవీశాఖ వారికి పనిచెయ్యడంలో ఎన్నెన్ని ఆటంకాలు 
చూపాలో, ఆ పద్ధతి అంతా నేర్చుకున్నాను. నాకు సాధ్యమైనంత 
వరకూ, అధికారులతో పోట్లాడడానికి నిశ్చయించుకున్నాను. 


నాతో వున్న ముగ్గురు ఉద్యోగులకూ దీర్గ కాలపు సెలవు 
యిచ్చాను. ఇప్పుడు కాకపోతే - తర్వాత, వాళ్ళు సెలవు తీనుకుని 
వెళ్ళ అవకాళం వుండక పోవచ్చును. 


ఇంఫాొలు యుద్దములో మాకే విజయం కలిగింది. అందువల్ల, 
ఏనుగుల విషయంలో నేను కోరిన్లే జరగడానికి వెంటనే మంచి అవ 
కాశం దొరికింది. 


ఇంఫాలులోని సైనిక కేంద కార్యాలయంచారు, ఏనుగుల 
విషయం భోగట్టా కోసం నన్ను పిలిపించారు. అక్కడి నంభావణను- 


కుంజర యూధం 189 


బట్టి ఏనుగులు కీఘంగా కాబా కనుమకు వెళ్ళవలసి వుంటుందని 
తేలింది. విష౯ాపూరు మార్గంలో ఆటంకాలు లేనందున, ఏనుగులు 
శమలేక తిన్నగానే ప్రయాణం చెయ్యవచ్చు. ఇక ఏనుగులు కలప 
పనిలో ప్రవేశించ నక్కర లేదని తోచింది. తర్వాత నేను సేనాధి 
పతిని కలుసుకుని వాటిని కాబా కనుమకు తీనుకుపోవాలనే విషయం 
ఉత్తరువు ద్వారా నిశ్చయం చేయించుకున్నాను 


నే నీ నమాచారాన్ని బర్మీయులకు తెలుపగా, వాళ్ళు ఎంతో 
సంతోషించారు. ఇద్దరు అధికారులు వాటిని కాబాకనుమకు తీసుకు 
పోవడానికి ఏర్పాటు చేశాను. నేను ముందుగా పోయి, మా సేనల: 
దృష్టిపథం నుంచి తప్పిపోయినవిగాని, వాళ్ళు పట్టుకున్నవి గాన్ని 
అక్కడక్కడ వుండి పోతే, ఆ పనుగులను సంపాదించడానికి నిశ్చయిం 
చాను. జపానీయులు తమ దాడిలో పనుగులను ఉపయోగించారు, 
వాళ్ళు వెనకకు పారిపోయి నప్పుడు, ఏనుగులను విడిచిపెట్టి పోయి 
వుంటారని నా వూహా, 


వర్ష ర్తువు (ప్రారంభమైనా, మా చేనలు జపొనీయులను వెనకకు 
తరుమ గొట్టడానికి నిశ్చయించాయి, 11వ తూర్పు = ఆఫ్రికా నేనా 
శాఖ యొక్క అధిపతితో కలిసి పనిచెయ్యడానికి కాబా కనుమకు 
వెళ్ళాలని నాకు ఉత్తరువు వచ్చింది. దారిలో లిలివ ఇండియా దళం 
యొక్క అధిపతిని కూడా కలుసుకోవలసి వున్నది. నేను ఇంఫాలుకూ 
టామూకూ వచ్చాను. టామూ పరిస్థితిని మాటలతో వర్ణించడం 
అసాధ్యం | 


ఇదివరలో = నాలుగు నెలల [కిందట ఊజీల కుటుంబాలనూ, 
పిల్లలనూ నురడీత పి దేశాలకు తీసుకు వెళ్ళిన ఆంగ్లో = బర్మీయుడు / 
మెక్‌విట్టి (M6 11010) మా కంచు ముందుగానే తిరిగి వచ్చాడు. 


140 కుంజర యూధం 


అతడు జపానీయులు విడిచి పెట్టిన పదకొండు ఏనుగులను సంపాదించి, 
వాటి సాయంతో వంతెనలు నిర్మిస్తున్నాడు. ఏనుగులు చేస్తున్న యీ 
విలు వెన పనిని గహించీ, వాటికి కావలసిన వస్తువులూ, సరంజామూ 
విమానాలు వడ వేశాయి. పమంకే అన్నింటికన్నా వాటిపనే ముఖ్య 
ముగా భావించబడింది. కొందరు ఊజీలు ఏనుగులతో నహి జపానీ 
యులనుంచి తప్పించుకుని వస్తూనే వున్నారు. 


కాబాకనుమలో ఇంకా వానలు పడుతూనే వున్నాయి. అయినా 
తూర్పు - ఆఫికా సైన్యం ముందుకు సాగిపోతూ వున్నది. మూడు 
వారాల కాలములో అర వై పనుగులను నంపొాదించి, మెక్‌ విష్టి! 
సహాయం చెయ్యడం కోనం పంపాను. వర్ష్హాధిక్యంవల్ల, ఒకరోజు కట్టిన 
వంతెనలు మర్నాడే కొట్టుకు పోయేవి. మళ్ళీ మూడోనాడు వాటిని 
కట్టవలసి వచ్చేది. జపానీయుల లారీలు కనుమ పొడుగునా బురదలో 
కూరుకుపోయి వున్నాయి. మా ఆభఫికా సైనికులు లకలకొద్ది మొక్క 
లను కొట్టి, రోడ్డుపెవేసి, దాన్ని సరిచేశారు అప్పుడు వాళ్లకు - 

మి ఈద మలా న్న 

'రోగంవల్లా, ఉపవానంవల్లా, (శ్రమవల్లా చచ్చిపోయి, రోడ్డుపొడుగునా 

౧M ౧m ౧౧ G 
పడి, (కుళ్ళిపోయి, దుర్గంధం కొడుతున్న జపానీయుల క శేబరాలు 
కానవచ్చాయి, 


చెట్లు నరికేవాళ్లు ఏనుగులను తమకు ముఖ్యసాధనంగా [గహిం 
చారు, ఏడు నెలల (క్రింద చూచిన ఊజీలు మళ్లీ ఇప్పుడు కాన 
వచ్చారు. జపాసీయులు బర్మాను ఆ(క్రమించినప్పుడు వారికోసం 
నిర్బంధంగా పనిచేసినా, ఇప్పుడు నా పర్యవేక్షణలో తూర్పు - ఆఫి 
కనులతో కలసి వనిచెయ్యసాగారు. నై న్యానికి ఇచ్చినట్టుగా నే వారికి 
కూడా. ఆవోరాది వస్తువులను ఇస్తున్నాం. సేనలన్నీ తిరిగి కనుమకు 
వచ్చాయనీ, తిరిగి వెనక్కు వెళ్లిపోవనీ ఊజీలకు నమ్మకం కలిగింది. 
గడియారం పనిచేసినట్టుగా = నమంగా విమానాలు వనువులను నేల 


కుంజర యూధం 141 


పడ వేసేవి. ఏనుగులు ఆ వస్తువులను _ వాటిని పంచి వెళ్ళే కార్యాల 
యాలకు చేశ్చవి. 


ఇంఫాలుకు చుట్టుపట్లవున్న శివ్‌ పర్వతాల్లో క ఉఖూ)9)ల్‌ 
(౮0210) జెసామి (J౭52[1) మార్గాల్జో పనుగులు జపానీయులకు 
లొంగి, వనిచేస్తున్నప్పుడు, _ [బిటిషు రాయల్‌ విమానదళంచారు 
వాటివెని బాంబులు వెయ్యడం, తుపాకులు (పల్చ్బడం జరిగింది, 
అప్పుడు నలభై ఏనుగులు చచ్చిపోయాయి. చాలా ఏనుగులకు బాగా 
"దెబ్బలు తగిలాయి. నేను వెతుకుతున్నప్పుడు చెబ్బలు తిన్న పనుగులు 
దొరికాయి. వాటికి చికిత్స అవసరం! అందుకోనమే నేను యూ నదీ 
(River Yu) వనుగుల చికిత్సాశాలను ఏర్పరిచాను, పనుగులశై 
స్థాపించబడిన పళు వై ద్యశాలలలో అదే మొదటిదని నానమ్మకం. (చావ 
కాలు పడడంవల్ల ఏనుగుల వీపులమీద "పెద్దపెద్ద గాయాలు కలిగాయి. 
[చావకాలు పడడంవల్ల, మునుముందు ఎలాటి పరిస్థితులు ఏర్ప ేదీ 
ఊజీలకు అనుభవంలేదు. జపానీయు లా (శద్ధతీనుకోలేదు మేము 
పనుగులను పనులకూ, (పయాణాలకూ వుపయోగించేటప్పుడు ఎంతో 
జూగత్తగా వుండాలనే గుణపాఠం దీని మూలాన బోధపడింది. కొన్నిటి 
గాయాల్లో అరంగుళం దళసరి మాంసం కాలిపోయి వుండినది. వాటి" 
మీద బరువు వేసేటప్పుడు అవి అమితంగాజాధపడేవి. నేను ఆగాయాలను 
ఎం. బి, పొడరుతో నింపి, చాలా శీఘంగా మాన్ని వేశాను. 


పనుగులవై ని ఆయుధాలు [ప్రయోగించడం తమ కిష్ట్రంలేదనీ, 
విధిలేక అలాచెయ్య వలసి వచ్చిందనీ చాలా మంది విమాన చోదకులు 
చెప్పారు. వారా పత్రికల్లో కూడా యీ విధంగానే ఉంది. అందు 
వల్ల వారు చెప్పినది సత్యమే అని నమ్మవచ్చు, ఈ ఏనుగుల ద్వారా 
జపానీయులకు వస్తువులను అందిస్తూవున్నప్పుడు- వేరొక మార్గం కాన. 


142 కుంజర యూధం 


రాకపోగా, అలా చెయ్యవలసి వచ్చింది! ముఖ్యంగా - జపానీయులు 
చిన్‌ పర్వతాలకు పోయి జెసామి, ఉఖూ%ల్‌ సమీపంలో కోహిమాను 
స్వాధీనం చేనుకోడానికి నన్నావోలు చేస్తూ వున్నప్పుడే యీ పని 
జరిగింది, అప్పట్ల జపానీయులు కృతార్థులె వుంకు, చీనాకు మరొక 
దేశంతో నంబంధం లేకుండా చేసి, ఆసాం, బెంగాలులలో (వ వేళించి 
వుందురు! వనుగుల దళాలు పగటి వేళలలో అడవుల్లో దాగుకొని, 
రా|కి లైట్లు లేకుండా [వపయాణం చేసేవి. అందువల్ల అవి ఎక్కడ 
వుం జేదీ తెలుసుకోవడం చాలా కస్టం! యుద్ధరంగంలో గాయపడిన 
మనుష్యులతో కిటకిటలాడుతూవుం డే చికిత్సాలయం ఎంత చికాకు 
కలిగిస్తుందో, అదేరీతిని ఈ ఏనుగుల చికి త్సాలయాన్ని పరిశీలించడం 
చాలా మనోచ్యాకులతను కలిగించేది. ఇప్పుడు తుపాకులు మోసే 
గు[రాలకు బదులుగా యంత్ర సాధానాలు పూర్తిగా రావడంవల్ల 
గుర్రాలకు యుద్ధంవల్ల ధీతివుండదు. అలాగే కంచరగాడిదలను 
కూడా క్రీ ఘుంగా తొలగిసారని ఆశించవచ్చు. 


ఇంఫాలు సమతలంలో వున్న మా ఆవోరవన్తువుల నిల్వలను 
స్వాధీనం చేసుకోవ లెనని జపానీయులు ఎంతో [వయత్నించారు. కాని, 
లాభం లేకపోయింది. అందువల్ల వారు చిన్‌ డ్విన్‌ కు ఉత్సరంగానూ, 
(క్రిందనూ వున్న వూకళ్లవై బడి బియ్యం దోచుకున్నారు. (గామస్ఫులు 
తిండిలేక చాలా జాధపడవలసి వచ్చింది, ఇరవైకి లోపువయన్సు 
గల పిల్ల 'యేనుగుల ద్వారా నేను వాళ్లకు ఆవోరవస్తువులు సరఫరా 
చేయించాను. వాటి వువయోగం అప్పుడు ఎక్కువ కనబడింది! 
మ్యోతిట్‌కు (0401210 కు ఉత్తరం వైపు, సిట్టాంగుకు తూర్పు 
వై పు రోడ్డ పునర్నిర్మాణానికి ఎన్నో ఏనుగులు కావలసి వచ్చాయి. 
-వీటిని కోరినంతగా నన్లయి చేయలేనందువ నాకు సమీ తోచేది కాదు. 


“కుంజర యూధం 148 


సాధ్యమైనంత వరకూ ఏనుగులను, అడిగిన వారికి పంపుతూ వుండే 
వాడను, 


వర్షాలు తగ్గాక మా సేనలు బర్మాలో (ప్రవేశించ సాగినవి. 
అందుకై చిన్‌ డ్వినుకూ నాలుగుదిక్కులా రోడ్డు వెయ్యవలసి వచ్చింది. 
నా దగ్గరున్న బర్భీయుల చెద్దలే నొ ఉద్యోగు లై నారు! అందదినీ 
తృ ప్రిపరచడానికి యత్నినూ, వాళ్ళు అద్భుతంగా పని చేశారు. 


అందరితోనూ నంబంధం చెట్టుకోవడంకం"ు చెట్లుకొ క్లే కంచి 
నీలు ఒక్కొాక్కదానికి ఒక్కొక్క ఉద్యోగిని నియమించి, వాటికి 
వస్తువులను నరఫరా చెయ్యడం, మంచిచెడ్డలను గమనించడం మొద 
లైన పనులు ఆ ఉద్యోగి కే అప్పగించడం మేలని తోచింది. అలా 
చేస్తే-నేను అతనితోనే ఆ కం వెనీని గురించి మాట్లాడుతూ, పనులను 
నులభంగానూూ సానుకూలంగానూ జరిపించ వచ్చును! ఆ విధంగా 
పర్చాటు జరిగింది. ఆ అధికారులు తమ పనికోసం తగిన మనుష్యు 
'లన్యూ వనుగులనూ పర్చి కూర్చుకొని అద్భుతంగా పనిచేసేవారు 
ఎట్టి క్షి ప్ప పరిస్థితులలోనూ పని న్మక్రమంగా జరిగేది. ఆ ఉద్యోగులకు 
నేను ఎంతో కృతజ్ఞుణ్ణి 


అట్టి ఉద్యోగుల్లో అలెగ్జాండరు (Alexander) ఒకడు. యువ 
కుడు; శాంతి సమయంలో సివిల్‌ ఇంజినీరుగా వుండేవాడు. అతడు, 
'పనుగులతోనూ, ఊజీలతోనూ అంటి పెట్టుకునివుండి వారం రోజుల్లోనే 
అన్నిటి "పేర్లూ, అందరి పేర్లూ నేర్చుకున్నాడు. ఊడజీలకు సిగరెట్లు 
'అంచమిచ్చి సాయంకాలం (శద్ధతో బర్మాభావ, నేర్చుకునేవాడు. 
అంతా న|క్రమంగానే జరిగేది. కాని ఒక మారు వాఠాత్తుగా ఒక 
విపత్తు సంభవించింది, అతని మకాముకు దగ్గరున్న ఒక ల-వ మార్కు 
మందు గని (-వేలడంవల్ల ఓశెతప్పా (Oketlappah = Pagoda 


144 కుంజర యూధం 


ఏ1016== గోపురశిల) అనేపేరు గల ఏనుగుకు గట్టి దెబ్బలు తగిలాయి. 
రాతి రెండు గంటల సమయంలో అలెగ్గాండరు తన జీపులో-భయం 
కరమైన మార్గాన (పయాణంచేని, నా దగ్గరికి వచ్చాడు. అతడు 
దాన్ని గురించి చెపుతూ “దాని వెనుక కాళ్లు గట్టి దెబ్బలు తిన్నాయి, 
అది యింకా [పాణంతో వున్నదనుకుంటాను” అని అన్నాడు. 
అతనితో వచ్చిన బర్మీయులు మా[తం తమ భథాపలో అది చచ్చి 
పోయిందని నాకు తెలియ జేశారు. నేను ఆ వనుగు కాళ్లు ఛేదించలేనన్సీ 
ఇక మీద యిలాంటి [పమాదాలు జరగకుండా చూసాననీ చెప్పాను. 
అంత, అతడు ఈ విషయం విడిచి పెట్టి.తనకు బర్మాభావలో ఒక 
పాఠం బోధించాలని = రాతి శెండున్నర గంటలప్పుడు - కోరాడు!!' 
 తెల్పవారకముందే బయలుదేరి మేమిద్దరం అక్కడికి వెళ్లాం అ 
యేనుగు చచ్చివడి వున్నది! దాన్ని చూస్తే ఎంతో జాలికలిగింది. 


డిసెంబరు నెల వచ్చిన కొద్ది రోజులకే చిండ్విన్‌ వైపు 
నాలుగురోడ్లు, రాక పోకలకు అనుకూలంగా తయారై నాయి, ఉత్తరం 
చైపు'టామూ నుంచి టోనే (Tంnhe) వరకూ, తూర్చున టామూ 
నుంచి సిటాంగుకూ, యూవాకూ, ఆగ్నేయంగా టామూనుంచి 
మాలయక్‌ కూ, దశిణంగా టామూ నుంచి కొలేవాకూ అవి ఏర్ప 
జ్ఞాయి, ఆ మాన్లాలో ఒకటి, రెండు చిన్న వంతెనలను మాతం కట్ట 
ఏీలయింది కారణం వంతెనలు కను సామ్మగి లేకపోవడమే! ఆ 
'సామ్మగినంతా = కలేవా దగ్గర చిన్‌డ్విన్‌ నదిని చాటడానికి క్లే 
వంతెనశ్తై తీసుకున్నారు. పటు 270 కి చెగా కర వంత 
నలనూ, కాల్వలమీది చిన్న వంతెనలనూ నిర్మించాయి. అందువల్ల 
పెద్ద వంతెన నిర్మాణ పా9రంఛానికి ముందుగానే, రోడ్లమీద 
మోటార్లు ముందుకు పోవడానికి వీలై ౦ది 


కుంజర యూూధం 145 


చిన్‌ డ్వినుకు రోడ్డు పడడంవల్ల, కలేవాలో చిన్న పడవలనూ, 
"పెద్ద పడనలనూ నిర్మించడానికి తగిన కలపను సష్టయి చేయడానికి _ 
అడవులకు నంబంధించిన జట్టులు వచ్చాయి. పనుగుల సాయంతో ఆ 
జట్టు దారులు కలపనుతిసి రంపాలతో కోసి, ఐదువందల చిన్న పడవల 
నిర్మాణానికి తోడ్పడ్డారు. టామూ నుంచి కలేవాకు వెళ్ళ రోడ్డు పెని 
కట్టిన "పెద్ద వంతెనల _పె భాగాన్ని క ప్పడానికోనం తగిన కలవ, 
మోసుకు పోవడానికి అనుకూలమైన రంపపు యం(తంతో కూడా 
పనుగులు నరఫరా చేశాయి* ఆ రోడ్డు అన్నీ కాలాలలోనూ [వయా 
ళానికి అనుకూలంగా తయారై నది! 


శాంతి సమయంలో మూమూలుగా చేసే పనులకు అలవాటు 
పడిన పనుగులు, యుద్ధ కాలంలో అలవాటుకాని పనులను ఎన్నిటినో 
చెయ్యవలసి వుండినది. ఆలాంటి పనుల్లో దూలాలను తొమ్మిది, పది 
అడుగుల వరకూ ఎత్తి, ఉంచవలసిన చోట వుంచడం ఒకటి. అంత 
మీదికి ఎ.త్తిశేనేగాని వంతెన మీదికి ఎక్కించడం సాధ్యంకాదు. 
ఒకొక్క దూలం పొవుటన్ను బరువు, అందువల్ల తొండంతో తీసి 
పట్టుకోవడమే చాలా కష్టం. తర్వాత హెచ్చుతగ్గులు లేకుండా 
దంతాలపై నిలుపుకుని, ఆ మీద మెల్లిగా మీదికి ఎతాలి. అలా 
టప్పుడు దూలం వెనక్కు దొర్లితే ఆ సమయంలో దాని మెడపై 
కూర్చుని వున్న ఊజీ (పొణానికి ఉప్మదవం కలుగుతుంది, 


ఒకప్పుడు నేను మరియిద్దరు కలవ పని ఉద్యోగులతో కలిసి 
వంతెన తయారవుతూ వుండడం పరిశీలించాను. ఒక తెలివైన ఏనుగు 
చేత నేర్పరి అయిన ఊజీ పని చేయిస్తున్నాడు. అప్పటికి సాయం[తం 
అయింది. పనుగూ, ఊజీకూడా అలసిపోయారు. ఎంత యత్నించి 
సరిగా ఉంచాలనుకున్నా, చాలా దూలాలు జారిపోయాయి. ఆ 
మొనుగు దూలాన్ని చాలా మీదికి ఎత్తి, వం తెనవై పెట్టవలనివుంది. 


10 


146 కుంజర యూధం 


అలాటప్పుడు అది తన మావటీనికి ఏ అపాయమూ కలగకుండా ఎంతో 
జాగత్తగా గమనించాలి. ఇంకా మూడిటికిసెగా దూలాలు మీదికి 
ఎక్కాలి, ఆ ఏనుగు అన్నిటికన్నా ఇద్దదూలాన్ని కతీనుకుని తొండా 
నికీ, దంతాలకూ మధ్యను నిలువునా నిలిపింది. తర్వాత ఊజీ సై గను 
గమనించి, మెల్లగా దానిని దంతాలమీదికి జరపసాగింది. తొండంతో 
పట్టుకుని దాన్ని హెచ్చుతగ్గులు లేకుండా = దంతాలకు రెండు సక్కలా 
సరియైన తూకం వుండేటట్లు చెయ్యసాగింది. అద్భుతంగా అది వని 
చెయ్యడం చూస్తూ, ఆ వుద్యోగులు నిక్భాంతపోయారు. నేను “ఇక 
మీద జా|గ త్రోఅని బర్మాభాషలో శాంతం అన్నాను. ఆ యేనుగు 
వెంటనే తలవంచి, ఆ దూలాన్ని కిందికి జారవిడిచింది. ఊజీ చీదరించు 
కున్నాడు. ఆ యేనుగు ఆ మీదట ఊజీ సలవో అక్కరలేకుండా, 
సులభ మెన పద్ధతిలో అ దూలం ఎత్తడానికి ఒక ఆలోచన చేసింది. అది 
తొందరగా ఒక పక్కకుపోయి ఒక క| రన మ్మెట తెచ్చింది. అది, 
వం తెనమీద కర మేకులు దిగగొట్టడానికి ఉపయోగించేది ! ఆయేనుగు 
ఆ సమ్మెటను, తన దంతాలకూ, తొండానికీ మధ్యను నిలువుగా వుండే 
లాగున నొక్కి, యిరికించింది. దాని అభ్మిపాయం పమిటో నేనూ 
ఊజీకూడా |గహించాము, ఊజీ వెంటనే, మళ్లీ దూలాన్ని ఎత్తడానికి 
ఏనుగును (పోత్సహించాడు. ఈసారి దూలాన్ని వంతెనమీదకు 
ఎక్కించి తీరాలనే పట్టుదలతో, అది తన యావచ్చ క్తినీ ఉపయోగించి, 
ఎ త్తి వెనకటిలాగే సమానంగా దంతాలమీద వుంచుకుని తలపై 
శె త్తింది.. ఈసారి స మ్మెటలాంటి కొయ్య ముక్క, దూలం నుదుటి 
మీదకు దొర్ఫి ఊజీకి అపాయం కలిగించకుండా అడ్డినది. అది చూస్తూ 
వున్న మేజరూ, (బిగడియరూ (వై న్యాధికారులు) ఆళ్చర్యపడ్డారు | 
నా గుండెలు కొట్టుకోసాగాయి. ఆ యేనుగు నెమ్మదిగా వంతెన 
దగ్గిరికి పోయి, కొంచెం ఎత్తుగా వుండడంకోనం ఒక దూలంమీద తన 


కుంజర యూధం 147 


ముందుకాళ్లనుంచి నిలిచింది. తన తొండంచివరి అంగానికి 'దెబ్బతగల 
కుండా దాన్ని చుట్టుకుని, ఎలెక్‌ [టిక్‌ (కేను (బరువులుదించే యంతం) 
పనిచేసినట్లు నెమ్మదిగా, తల కొంచెం వంచి, జ్యాగత్తగా ఆ చూలాన్ని 
వంశతెనమీదికి - అది పడవలసిన చోటికి దొర్లించింది. ఏనుగులు ఎంతో 
తెలివితో పనిచేసే సందర్భాలలో ఇదొకటి 


పనుగులకు వింతవింత పనులు అప్పగించేవారు. అవి ఆపనులు 
చెయ్యడమూ చూడదగినదే ! నిలిచిపోయిన లారీలను తొయ్యడానికీ, 
తొండంతో తారు పొయ్యడానికీ, గతుకులలోనూ, సందుల్లోనూ మట్టి 
పోసి, కాళ్లతో దిమ్మిన చెయ్యడానికీ ఏనుగులు కావలసివచ్చేవి. 


ఏనుగులు కడసారిగా చేసిన వని, లిలి_.వ సేనాదళం, టాంకు 
లతో కలేమియో (Kalemy 0) వెళ్ళడానికి నాయంజయా. నది 
(Nayanzayah) మీద వంతెన కట్టడం ! తుపాకి గుండ్లు పేలుతూ 
వుండగా ఏనుగులు వని చెయ్యడం అప్పుడే చూచాను! 


వంతెన సాయం కాలంలోపుగా తయారు కాణాలి. వనుగులు 
ఉదయం ఏడు గంటలనుంచి రాతి పడుగంటలదాకా పని చేశాయి. 
ఐదు ఏనుగులు మధ్యలో ెదరి, పారిపోయినా తిరిగి వచ్చాయి. 
ఆ దినమంతా రెండు, మూడువందల అడుగుల ఎత్తున డకోటా నిమా 
నాలు తిరుగుతూ, అక్కడికి అరమైలులోగానే అవనరమైన పచార్చా 
అను కొన్నిటిని నేలపడ వేసేవి. శ|తువిమానాలు మూడు డకోటాలను 
పడగొట్టాయి ! ఇంత గడబిడ జరుగుతున్నా, లక్ష్యం చెయ్యకుండా 
ఏనుగులు తమ పనిని సాగిస్తూనే వుండినవి. 


ఇండియంగ్యీ (1061208371) దగ్గర విమానాలు వన్తువులను 
పడ వే సేచోటికి దగ్గరగావున్న యేనుగులు = ఉప్పుబస్తాలు నేల పడినట్టు 
1గహించాయి. శాంతి సమయంలో చాటికి నెలకు 15 పౌనుల ఉప్పు 


145 కుంజర యూధం 


మొతం యిచ్చేవారు. అదికూడా 1942 లో ఆగిపోయింది. వాటికి 
ఇప్పుడు ఉప్పు ఎంతో అవసరం ! అందువల్ల, అవి పనిలోంచి విడుదల 
పొందిన వెంటనే అక్కడికి పరుగతాయి. ఇది తమాషాగా వుండినది ! 


కలేవా దగ్గర చిన్‌డ్విన్‌ చాటిన తర్వాతవున్న అడవులు మా 
స్వాధీనానికి వచ్చాయి. అక్కడ ఏనుగులు చాలా కనబడుతున్నా 
యని విన్నాను. వాటిని పట్టుకున్న సైన్యం, ఆ యేనుగులను తమకు 
(ప్రయాణ సాధనాలుగా ఉపయోగించడానికి యత్నించింది. కాని, 
'యేనుగులను ఏ విధంగా చూడాలో, చాటి తత్వం ఎలాటిదో, వాటికి 
వమేమి = పాలో తెలిసినవారు ఆ సైన్యంలో ఒకరూ లేరు. ఆ 
స్రైగ్యంనుంచి ఏనుగులను స్వాధీనం చేసుకోడానికి నేను హోరా 
హోరి పోట్లాడవలసి వచ్చింది. ఒకప్పుడు, పది పనుగులకోసం ఆరు 
జీపులకు వాళ్లకు ఇచ్చుకున్నాను ! 


4.వ నైనికదళం కాబా కనుమకు వచ్చేసరికి శ్యతువులనుంచి 
స్వాధీనం చేసుకున్న [పతి యేనుగూ వని చెయ్యడానికి సిద్ధంగా వుండి 
నది. దక్షిణంవైపు, మ్యిత్తా (341102) కనుమకు ఎగువగా కలే 
మియో నుంచి గంగా (G2ng2w) వరకూ, యా (2౪), ఐరావతీ 
నదులకూ రోడ్డువేసే పనిని |పారంభించడానికి తయారుగా వున్నవి. 
అప్పటికి ష్‌ (Finch) స్కాాన్లన్‌ (Scanlon) అనే ఇద్దరు ఉద్యో 
గులు - అనుభ వజ్ఞులు మాతో చేరారు. వారు ఓక పనుగుల గుంపు 
బాధ్యతను తీసుకుని ఉత్తమంగా తమ పనిని నిర్వహించారు. 


నాకు చాలా [శమగానూ, చికాకుగానూ వుండినది. కడుపు 
నొప్పితో ఎంతో యాతన అనుభవించాను. పొరపాటున నేను పానీ 
యపు సీసాల విరడాలను మింగివుంటాననీ, అందువల్ల నే ఆ బాధ అనీ, 
కొందరు మితులు నా చాధను తగ్గించదలచారు. నేను నవ్వి 


కుంజర యూధం 149 


వేశాను, చిన్న శృన్ర్ర చికిత్స చేస్తే చాలనీ, అన్నారు ఆ నమయంలో 
ఒక డివిజనల్‌ కమాండరు వచ్చి తనతో ఎల్‌. 5లో (1. ర =ఒక 
విమానం) మాలయక్‌ మీదుగా (వయాణం చేయాలని కోరాడు, ఆ 
(వదేశంలోని ఒక నదిని దాటబోయే సై న్యాధివతి కొకనికి ఎక్కడ 
చాటవలనినదీ సలహా యివ్వాలట ! అదే అప్పటికి చేశు చెయ్యవలసిన 
కడపటి వని* ఆ పని ముగిసిన తర్వాత అతడు నన్ను చూడడానికి తన 


శాకరు నొకణగా పంపాడు. 
లు ర్‌ 


వనులు చాలా చురుకుగా జరుగుతున్నవి. నేను ఎటిన్‌జిన్‌ 
(Etinzin) చీలికనుంచి ఇంఫాలులోని నైనిక శకేం|చాలయానికి 
ఎల్‌. 5 విమానంలో వెళ్లితీరాలని వార్త వచ్చింది. సై న్యాధిపతి 
నాతో మాటలాడాలట ! తీరా ఆ చీలికదగ్గరికి వెళ్ళి చూతునా, 
విమానం లేదు. కాని, ఉవ దళం కమాండరు తకణం తన్ను చూడ 
వలెనని వార్త పంపొడు. ఆవా ర్హ అక్కడికి వచ్చింది. నేను జీపును 
(తిప్పుకొని, ఫించ్‌ తోకూడా 4వ దళం కేంద కార్యాలయానికి 
వెళ్ళాను. 4వ దళం గంగా కనుమకు వెళ్లనున్నదని ఎవ్వరూ నాకు 
తెలుపలేదు, నే నక్కడికి వెళ్లేసరికి సై నికోద్యోగులు ఫలావోరం చేస్తు 
న్నారు. నన్ను చూచి, దళం కమాండరు మిగిలివున్న ఒకే ఒక 
(గుడ్డును నాకు ఇప్పించాడు, దాని (ప్రభావం ఏమోగాని, అరగంట 
"నీవు నాకు ఏమీ బాధ లేకపోయింది. నాకు చెప్పిన పనిని నెరవేర్చ 
డానికి తగిన శక్తి కలిగింది. చేనప్పుడు ఎగువకు “యూ” కనుమకు - 
నలభై మైళ్లదూరం వెళ్లి, మర్నాడు మధ్యాహ్నం చిన్‌ డ్విన్‌ నదిని 
యీది చాటడానికి ఏనుగుల జట్టులు ఆరింటిని ఒప్పుకొ నేటట్లు 
చెయ్యాలి. శతృవులకు అపోవా కలిగించడాని కే. నీజూనికి ఆ దాటడం, 
దైన్యం నదిని ఇంకా ఎగువగా వేరెకచోట దాటి అవశలి ఒడ్డుకు 
పోవలసివుంది, 


150 కుంజర యూధం 


చేను ఫింఛ్‌ తో కూడా ఆ మశకాములకు వెళ్ళి బర్మీయ నాయకుల 
తోనూ, మావటివాళ్లతోనూ దీన్ని గురించి (ప్రసంగించాను. ఆ పని 
ఎంతో కష్టమూ, (పమాదకరమూ అయినా, వాళ్ళు సమ్మతించి, 
ఎంతో ఉత్సాహాన్ని 1పకటించారుః తమతో మరెవ్వరూ వుండనక్ష_ 
శ్లేదనీ, అన్నీ తామే చూసుకుంటామనీకూడా చెప్పారు. వాళ్ళు, చెప్పి 
నట్లుచేసి తీరుతారనే నమ్మకం నాకుఉన్నదె. చేను ఫించ్‌ తో కూడా 
"కేంద కార్యాలయానికివచ్చి “అన్నీ యేర్చాట్లూ చేసి వచ్చా" మని 
సై న్యాధికారికి చెప్పాను. ఫించ్‌కు గంగా కనుమలోని [పతి అడుగూ 
బాగా తెలుసునని వివరించాను, కాని, రాతి పడకముందే నై న్యాధి 
పతీ ఏనుగుల జట్టులు ఆ కనువములోనే వుంటే తన బలగానికి ఎంతో 
సహాయ పడగలవనీ గ్రహించాడు. మొదట అనుకొన్న రీతిగా శతు 
శేనలను మోనగించ తలచడం కంశు ఇదే మంచి దనుకున్నాడు. 
మర్నాడు శెల్లవాశే సరికి ఏనుగు చిన్‌డ్విన్‌ చాకు పద్దతొ రద్దు 
చెయ్యబడింది. 

విచార పూరిత వాదయంతో నేను కాబా కనుమను విడిచి - 
చీకటిలో ఇంఫాలుకు [పయాణం సాగించాను. కడుపునొప్పి బాధ 
తగ్గడానికి, నేను జీపులో - బండిని నడిపే చకానికి గుండెలను గట్టగా 
ఆనుకో వలసి వచ్చినది. 

నై న్యాధిపతికి తన సైన్యంలో వుండే ప్రతి వ్యక్తీ తెలుసు. 
అతడు శీఘంగా నన్ను చూచి, వెంటనే “హిల్‌ స్టేషన్‌” ఆసువ।| తికి 
వెళ్లవలసిందనీ, జబ్బు నయమయాక = ఏనుగుల పని చూనుకోమనీ 
చెప్పాడు. నా పనిని గురించి మలే వళ్చాట్లూ చెయ్యనక్క- న్లేదనీ, 
నడుమ ఏ మకాములోనూ ఆగనక్కశ్లేదనీ కూడా అన్నాడు, 

కొంచెం కాలం పరీకించి, వైద్యులు, రోగనివారణకు నా 
పిత్రాశయాన్ని తీసి వెయ్య వలసి వుంటుందని అన్నారు, అదృష్టవశాత్తూ 


కుంజర యూథం 151 


ఒక్కడు మాతం ఆం[త మూలంలోని కురుపు వల్లనే ఆ బాధ అనీ, 
మూడు వారాలు కదలకుండా పడక మీద వుంకే చాలుననీ అన్నాడు. 
ఆ పద్దతే చక్కగా పని చేసింది. ఆరు వారాలకు తర్వాత నేను నా 
జీపులో-ఆసాంలోని షిలాంగు నుంచి దిగువ చిన్‌ డ్వినులోని మొనీవా 
సైనిక కేంద్రానికి (పయాణం చెయ్య గలిగాను, 


చేను వెంటనే ఫించను చూశాను. నేను లేని ఆరు వారాలలో 
ఎన్నో విశేషాలు జరిగాయి. 1క-వ సైన్యం మాండలే వరకూ తీసుకు 
పోయింది. ఆ యుద్ధంలో చాలా మంది మతులు ఆత్మత్యాగం చెసి 
వుంటారు! ఫించ్‌, కాబా కనుమలలో శేకు మొదలైన కలపను రెండు 
కోత మిల్లులలో కోయిస్తూ దీతగా పని సాగిస్తున్నాడు. ఆ కోసిన 
దూలాలు పడవల నిర్మాణానికి ఎంతో అవసరం. అప్పట్లో అది ఎంతో 
ముఖ్యమైన పని, చిన్‌ డ్విన్‌ లోని కలేవా నౌకా నిర్మాణ కేందంగా 
తయారై నది. నదుల్లో [వయాణంచేసే అన్నీర కాల పడవలూ అక్కడ 
తయారవు తున్నవి. అవసరమైన అన్ని కొలతల్లోనూ చక్కనిశేకు 
అక్కడికి సరఫరా అయినట్టు పిపంచంలోని మరియే నౌకా నిర్మాణ 
శాలకూ నస్హయి కాలేదు, 


ఏనుగుల చేత ఈ పని చేయిస్తూ వున్నవారు తాము శాంతి 
సమయంలో సాధారణంగా జరిపే వనికి మరల పాిరంథిస్తున్నట్లు 
భావించి సంతోవ పడ్డారు. పనుగులకు స్థిరమైన మకాములు కొన్ని 
వున్నవి, అలాంటి ఒక మకాములో బందూలా పనిచేస్తున్నది. ఆనాం 
మార్గంలో అద్భుతంగా పర్య తారోవహాణం చేసి మార్గదర్శకం అయిన 
దగ్గర్నుంచీ కూడా అది మంచిస్థితిలో నే వున్నది. ఆ మకాము మునల్రి 
పో = టోక్‌ పర్యవేక్షణ కింద వున్నది. బందూలా పెద్ద పెద్ద దూలా 
లను తెచ్చేది. అట్టివి శేవడం మరే యేనుగుకూ సాధ్యం కాదు. ఆ 


152 కుంజర యూాధం 


మకాము ప్రఛాన మైన మిఖిటరీ రోడ్డుకు రెండు మైళ్ళ దూరంలో 
నుంది. రోడ్డు మీద ఎడతెగకుండా తీరిగే లారీల చప్పుడు ఆ మకా 
ముకు వినిపిస్తూనే వుంటుంది. 


ఏనుగులు అలవాటు పడినా, ఊజీలు మొతం యుద్ధం ఎప్పుడు 
ఆగి పోతుందా అని యెదురుచూస్తూ మనశ్శాంతి లేకుండా వున్నారు. 
అందువల్ల నేను సైనిక కేందానికి వెళ్లడానికి ముందే ఒకసారి మకా 
ముకు పోయి, వాళ్ళకు ధైర్యం చెప్పి, వనుగులను పరీతీంఛాలని 
అనుకున్నాను. అందుకోనం నేను పో = టేక్‌ మళాముకు వస్తానని 
ఫించ్‌తో ముందే చెప్పాను. 


పరీక్షకు వచ్చిన ఏనుగుల వరనలో బందూలా కానరాలేదు. 
నా కాళ్చర్యం కలిగింది. “బందూలా ఎక్కడ?" అని పో. టోకును 
అడిగాను, 


“తాకిన్‌ గర! (Thakin Gyi= ఇది “ఏల్‌ 'ను గూర్చిన గౌరవ 
సంబోధన) అది మూడు రోజుల నుంచీ కానరాలేదండి” అని అతడు 
జబా బిచ్చాడు. 


అప్పుడు ఫించ్‌ అందుకుని “అర్థం లేనిమాట! ఐదురోజుల 
[క్రిందట చేను వచ్చినపుడు “దానిని యింకా పట్టుకోలే'దంటూ నువ్వు 
చెప్ప లేదూ?” అన్నాడు. 


నేను మశేమీ మాటాడలేదు. ఏనుగుల నన్నిటినీ పరీతించాక 
పో = టోక్‌ బనకు తిన్నగా వెళ్లాను. అక్కడ అతని మనుష్యు 
అందరూ వున్నారు. ఏదో పొరపాటు జరిగిందని నే నూహించాను. 
మావటి వాళ్ళనూ, చెట్టు కొచ్చే వాళ్ళనూ - అందరినీ పిలిపించి 
“శాంతి సమయంలో పనుగులను .పోగొట్టు కొంకు ఎంత కష్టమో, 


కుంజర యూధం 15 


యుద్ధసమయంలో అయితే యింకా ఎంత కష్టమా మీ కందరికీ 
తలును బందూలా ఆచోకీకీసేటందడుకు మీకేమైనా [పయత్నించారా” 
అని అడిగాను. ఎవ్వరూ సమాధానం ఇెస్పలేడు. నేను పోటోక్‌ వైపు 
తిరిగి “ను వ్వేదె నా ఏర్పాటు చెయ్య లేచా?ొ అని అడిగాను. 


మునలి పో-టోక్‌ వెలవెలపోయి, కలతపాటుతో “ఎక్కడా 
దాని అడుగుల జాడయినా కానరాలేదండి” అని మెల్లని గొంతుకతో 
సమాధాన మిచ్చాడు. 


బర్మాలోని చీఫ్‌ = ఇంజినీర్లందరికీ ఎక్కువ కోపం వస్తుందని 
తెలిసీ కూడా గట్టిగా యిలా అరిచాను - “బందులా కనబడే వరకూ 
కలపపని జరగడానికి వీలులేదు. కేవలం బియ్యం తప్ప మరే ఆవోర 
వస్తువులూ బసల్లోని వారి! ఇయ్యకూడదు” అని. 


ఫించ్‌ తోకూడా మకాముకు వెళ్ళిపోయాను, బందూలా కాన 
రాకపోవడం సాధారణమైన విషయం శాదనీ, అందులో పదో 
రహాస్యం యిమిడివున్నదనీ అనుకున్నాం. నేను సెనిక కేం దానికి 
వెళ్లాను. వెళుతూ “బందూలా కనబడితే వెంటనే కబురు చెయ్యమని 
ఫించ్‌ తోచెప్పాను. కాని, నాకు ఏకబురూ రాలేదు, ఐదురోజులయాక 
తిరిగి వచ్చాను. వచ్చేనరికి పోటోక్‌ జబ్బులో పడివున్నాడనీ, అతని 
మకాం మొ_త్తమూ బందూలా కానరాకపోవడంవల్ల చాలా విచా 
రంలో మునిగి వున్నదనీ తెలిసింది. 


నేను తిన్నగా పోటోక్‌ వద్దకుపోయి గట్టిగా అరిచాను. అతడు 
బడి పిల్లవాడివలె కన్నీళ్లు ప్రవహించగా. వెక్కి పెక్కి యేడున్తూ 

గ య su 
“శాకిన్‌ గ్యీ! మకామునకు 400 గజాల దూరంలో బందూలా చచ్చి 
పడివుంది. నేను నుస్తీగా వున్నాను. నడిచి రాలేను, మీరే పోయి 
చూడండి” అన్నాడు. 


154 కుంజర యూధం 


మాటలాడకుండా ఇద్దరు ఊబీలు ముందుదారి తీయగా, నేను 
వారి వెంట వెళ్ళాను. ఆ దారిలో కొంచెం దూరం వెళ్ళేసరికే విప 
రీతమైన దుర్గంధం కొట్టింది. ఊజీ లిద్దరూ పక్కకు తప్పుకున్నారు. 
ఒక చిన్న పచ్చిక నేలమీద బందూలా పడివున్నది, చచ్చిన ఆ గజ 
రాజును చూచి, నా కన్నులనే నమ్మలేక పోయాను. దాని పొట్ట. 
కుళ్ళిపోయి, ఉబ్బివున్నది. దాని కుడిదంతం పూర్తిగా కోసివేసి 
వున్నది. ఎడమదంతరీ కిందివైపు వుండి నేలలో దిగబడిపోయి వున్నది, 
దానిని ఎవ్యరూ ఇంత వరకూ కోసి వెయ్య లేదు. 


నాకు విపరీతపు దుఃఖమూ, ఓర్పుకోలేనంత కోపమూ కలి 
గాయి. నత్యాన్ని తెలునుకోవాలని నంకల్పించు కున్నాను. దాన్ని 
ఎవ్వరో గుండు వేసి కొట్టి చంపారు. ఆ గుండు తిన్నగా దాని 
మెదడులో (పవేశించి వుండాలి. పమంశే చాని నుదుటివైని గుండు 
"దెబ్బ కానవస్తున్నది. అది నిలిచివున్న పాటున కూలిపోయి వుంటుంది. 


చాలా రోజుల నుంచీ ఆ వైపు ఏ ఏ |పాణిన్నీ పోయి వుండలేదని నాకు 
తోచింది. 


నేను అక్కడ అయిదుగురు కారెనులను కాపుంచాను. వాళ్ళు 
ఆ కశబరం చుట్టూ తుపాకులు పట్టుకుని భద్రంగా వున్నారు. ఎవ 
రైనా రెండవ దంతాన్ని తీసుకోవడానికి రా|తి వేళ వస్తే ఏమి 
చెయ్యాలో వాళ్ల శే తెలుసును. మర్నాడు ఉదయం వస్తానని చెప్పి 
చేను వెళ్ళిపోయాను, 


పోటోక్‌ను తరచి తరచి అడగ్గా తెలిసిన విషయం ఇదీ - పది 
రోజుల కిందట ఒక సాయంత్రము చాని ఊజీ చూసేనరికి బందులా 
చచ్చివడినుంది. మర్నాడు ఉదయం పోటోక్‌ ఊజీతో కలిసి వెళ్ళి 
చూసేసరికి దాని కుడి దంతం కోసివేసి వున్నది. భయ, విచారాలు 


కుంజర యూధం 155 


గొనగొనగా అతడు తన మనుష్యు లందరికీ - అందరూ ఆ సంగతి 
ఎత్తకుండా వుండాలనీ, ఆ కళేబరం వైపు ఎవ్వరూ పోకూడదనీ కట్టడి 
చేశాడు. పమంశు = అలాంటి గొప్ప యేనుగును చంపేశకి వనదేవ 
తలకు తప్ప మరొకరికి లేదనీ, ఆ వెపు వెళ్ళి తే - దాన్ని గురించి 
మాట ఎత్తితే ఆ దేవతలకు కోపం వస్తుందనీ వాళ్ల నమ్మకం ! ఈ 
ఘోరవార్శ తెలిస్తే తనవలెనే నాకూ, ఫించ్‌కూ అలవి లేని దుఃఖం 
కలుగుతుందనే కారణంవల్ల పోటోక్‌ దీనిని వెల్లడించలేక పోయాడు. 


ఇక అతన్ని ఏమి తిట్టినా, ఎంత నిందించినా [ప్రయోజనం లేదు. 
సందిగ్ధంగా వున్న అతని మాటలను బట్టి అపరాధిని కని పెట్టడం ఎంతో 
కష్టం ! పోంటోక్‌తో ఏమి చెప్పినా లాభం లేదు. బందూలా తన జీవి 
తాన్ని సార్థకం చేసుకుని చచ్చిపోయింది. ఇక ఏమిచేసినా, దాని కేమో 
[వయోజనం లేదు. విచారమూ, [కోధమూ కలతపాటూ ముప్పిరిగొని 
ఆ ర్యాతి నాకు చాలసేపు దొకా నిద్రపట్టలేదు, 


మర్నాడు మధ్యావ్నో నికి దాని ఎడమ దంతం తీసి వెయ్య 
బడింది. దాని మెదడులో ఒక $08 గుండు దొరికింది. అది నా వూహ 
నరిమైనదని సాత్యమిచ్చింది. (ప్రతిదినమూ ఆ సమీపంనుంచి వేలకొద్దీ 
లారీలు వెళ్తుతూ, వస్తూవుంటాయి. నేనా చుట్టు (పక్కల వున్న 
సిపొయీల గుంపులను పరిళోధించాను. ఒక్కడూ కూడా అపరాధి 
అయినట్లు రుజువు కాలేదు. వాళ్లలో చాలా మంది యుద్ధంచేసే దళా 
లకు చెందినవారు కారు, ఆయుధ సామగ్రిని పరిశీలించాను. లాభం. 
పమీ లేకపోయింది. 


బందూలా పడివున్న చోటికి శెండు మైళ్ళ దూరంలో ఒక 
చిన్‌ [గామం వుంది. కొంత సాయుధ దళంతో అక్కడికిపోయి అక్క 
డున్న ఆయుధాల నన్నిటినీ పది నిమిషాలలో తీసుకురావాలని ఊరి. 


156 కుంజర యూధం 


చెద్దకు ఉత్సరు విచ్చాను. అతడు అవివున్న వ్యక్తులతో కూడా ఆయు 
ధాలను తీసుకువచ్చాడు. వాళ్లలో ముగ్గురి దగ్గర పాత 808 చేతుపా 
కులు ఉన్నాయి. వాళ్ళ ముగ్గురినీ నిర్బంధంలో వుంచి ౬ కోసి వేసిన 
బందూలా దంతం దొరుకుతుందేమో అని పతీ యిల్లూ _ పరిళోధిం 
చాను. కాని, లాభం లేకపోయింది. 


“బందూలా దంతాన్నయినా తెచ్చి యివ్వాలి, లేదా, దానిని 
ఎవ్వరు చంపారో ఆ సంగతినై నా చెప్పాలి. అంతవరకూ ఈ ఆయు 
ఛాలను మీకు స్వాధీనం చేసేదిలేదు” అని నేను ఊరి పెద్దతో గట్టిగా 
అన్నాను. ఆ మాటలకు అతడు వదిరిపోయాడు, కాని లాభం లేక 
పోయింది, 


© 


పోటోకొన్యూ బందూలా ఊజీనీ పనిలోంచి తొలగించివే స్తే 
కొంత సత్యం బయట పడవచ్చునని, ఆ విధంగా చెయ్యమని ఫించ్‌ తో 
చెప్పాను. చానివల్లా లాభం లేకపోయింది. 
బందూలా మరణకారణం అగోచరమై పోయింది. చాని ఎడమ 
దంతం నా దగ్గర అమూల్యమైన చిహ్నంగా వున్నది. తాను వుద్యో 
_గము విడిచిపెట్టి నప్పుడు _- అలాంటి గజరాజును నురెవ్వరికీ అప్పగిం 
చడం యిష్టం లేక పో.టోక్‌ ఇలా చంపివేసి వుంటాడా అనే అను 
మానమూ తరచు కలిగేది. బర్మా ఆటవికుల స్వభావాలు చాలా 
వింశైనవి. నేనిలా ఊహించడానికీ అవకాశం లేకపోలేదు. తాను 
శైమించిన ఏనుగు స్మృతి చివ్నాంగా దాని 'కుడివైవు దంతం తన 
దగ్గరవుండాలనే కోరిక అతనికిన్నీ వుండవచ్చు. ఏమైశేశేం! రహస్యం 
బయటపడలేదు, బందూలా అనే పేరుకూడా అసాధారణ మైనే ! అది 
ఒక బర్మా సేనాని "పేరు. 1886 లో బర్మా బిటివ్‌. వారికి స్వాధీన 
మయే టప్పుడు జరిగిన యుద్ధంలో అతడు [బిటి్‌ వారిని ఎదిరించి 
ఎంతో అద్భుతంగా పోరాడినాడు. 


కుంజర యూధం 1వ? 


బందూలాకు నంబంధించిన వివరాలమ దాని ఘన కార్యాలతో 
కూడా ఇక్కడ వివరిస్తున్నాను, 


1397 - 
1908 = 
1904 . 
1819 - 


1922 . 
1928 = 


1982 = 


1988 - 


17 


21 


81 


1984.41 : 


1942- 


బందూలా నెం, ఎన్‌. శే, 895 


నవంబరు = జననం. 

తర్చీతు చేశారు. కెండు పిరుదులకీ వాతలు పెట్టారు. 
బరువులు మోన్తూ అడవి ఉద్యోగి వెంట (పయాణము 
చేసింది. 

మూ నది (1400) లో ఇసుక తిప్పలనుంచి దూలాలను 
లా గేది, 

గంగా అడవికి బదిలీ చెయ్యబడింది. 

మాంగ్‌ ఆంగ్‌ mg(Maung-Aung-Gyaw) కలప పని 
మశకాములో ఉండినది. 

అడవీ యేనుగుతో పోట్లాడి “దెబ్బతిని నంవత్సర కాలము 
వి|శాంతి తీసుకుని తేరుకుంది. 

ఎగువ చిన్‌ డ్విన్‌ నదిలోని కికాబాట్‌ (Kinbat) అడవికి 
మార్చబడింది. మాంగ్‌ పోటోక్‌ మశాముకు దఖలు 
పడింది. మాకు రిజర్వు (Mawku 68ల౪లలో బరువైన 
కలపను తీసింది. 

అడవిలో ముఖ్యమైన పనుగుగా బాగా వని చేసింది, 
జసోవోరి = బీవీల్‌ = బర్మాసేనలు వెనక్కు మరలడానికి 
ముందు కాలే.(K21౭w)-క లేమి యో రోడ్డు తయారు 
కావడానికి వని చేసింది, 

మే - అక్టోబఖడు = జట్టు నుంచి విడదీయబడింది. విటోక్‌ 
(Vitok) లో వుంటున్న. మాంగ్‌ ఫోటోక్‌, ఇది జపొ 
నీయులకు చిక్కకుండా కాబా కనుమలో దాచివుంచాడు. 
నబంబిరు = తిరిగి టామూలో "ఎలిఫెంట్‌ బిల్‌” కునూ 
పారోల్డ్‌ జౌనుకున్నూ స్వాధీన మెంది. 


158 కుంజర యూధం 


శీసెంవిడు.14-వ సేనలోని నెం 1. పనుగుల కంపెనీలో 
(పధానమైన నెం. 1 వనుగుగా (గహించబడిందిం పంతెన 
లకు కావలసిన కలప లాక్కుని వచ్చింది. 
1948- మార్గ్భి-న వోంబటు- సేనలు తిరిగి రావడానికి కావలసిన 
కలపను టామూ దగ్గర సిద్దం చేసింది. 
నవందగ_ 1944 మూర్గ్సి- కాబా కనుమలలో సేనలతో 
కూడా కలిసి వంతెనలు సీర్మిం చింది 
1944. వే వీలు-మే- - బర్మాల్‌ కోని త నుంచి ఆసాములోని 
బలదాన్‌ పోయే టప్పుడు పనుగులన్నిటికీ నాయకత్వం 
వహించింది. 
జూన్‌.అర్షోదిద_ఆసాంలోని సుర్మా కనుమలో విశ్రాంతి 
తీసుకుంది. కట్టుబడిపోయి ఒక దినం అనాన తోటలో 
పి వేశించి 900 అనాస పండ్లు థిని'వేసింది. భరించరాని 
శూల నొప్పితో బాధపడి అేరుకుంది* 
నవంవడ-_జీ సెందడ-తిరిగి బర్మాకు ప్రయాణం చేసింది, 
19040. ఉనవరి-మార్చి-అడవిలోని రంపపు కోత మిల్లు వని 
సేనలను నౌశానిర్మాణానికి కలప లాక్కుని వచ్చింది. 
మార్చి లొ. విటోక్‌ సమీపంలో చచ్చి పడివుంది. ఎవరో 
దీన్ని తుపాకితో కాల్చి చంపారు. 
చేను ఆసుపతీ9లో వున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. వని 
“చాలా తొందరగా జరిగింది = మ్యిత్తా-మణిపూరు నదుల సంగమ 
స్థలంలో- ఏనుగులు కలపతో ఒక వంతెనను నిర్మించాయి. టిడ్డింవరకూ 
అలాంటి వంతెనలే చాలా తయారయినవి. టాంకులు వాటిపై నివ 
చిక్కూ లేకుండా వెళ్ళేవి, 120 మైళ్ల పొడుగునా వున్న యీ అటి 
“మార్గంలో పనిచేసే దళాలకు చనల అవసరంగాని, త్నవ్వకంచేసే 
న యంచతాగల అవసరం గాని లేకపోయింది. 
“౨ ఈ సమయంలో 400 వనుగులు నా స్వాధీనంలో వుండి పని 
'-చేనేవి, జపానీయులకు దొరకక తప్పించుకొని తమ వనుగులతో 


కుంజర యూధం 159 


కూడా అడవుల్లో వున్న ఊజీలతోకూడా సం|పదింపులు జరుపు 
తున్నాను. వాళ్లు నింజిన్‌, పాకొక్కు (Ningin, Pakokku) అడ 
వుల్లో చాగుకొని వున్నారు! 


జపానీయులు వెనక్కుపోతూ వున్నప్పుడు-నూరు పనుగులతో 
కూడా వున్న బర్భీయులను తమతో కూడా రావాలని నిర్భంధించారట 
ఐరావతీనది పొొంతములో "సా (Saw) పక్కకు రావాలని 
కోరారట! అప్పుడు బర్మీయుల పెద్ద జపొను ఉద్యోగి దగ్గరకు వెళ్లి, 
మమ్మల్నీ, మా వనుగులనూ పూరి, గా కాల్చి చంపి వేసినాననే, 
మేము ఒక అడుగు కూడా ముందుకు వెయ్యం అనిగట్టిగా చెప్పాడు, 
ఆతడు తనె అధికారికి యూ సంగతి చెప్పడానికి వెళ్ళాడు వాళ్ళ 
నిర్ణయం ఏమిటో తెలియడానికి ముంచే బర్భీయులు వనుగులతోకూడా 
జపానీయుల సరిహద్దుదాటి మూడు మజిలీలలో మా పాింశాని 
వచ్చి వేశారు. దీనితో మా పనుగుల సంఖ్య "700 చాకా "పెరిగింది, 
కౌ త్త త్తగా చేరిన పనుగులు చాలా అలసిపోయి వున్నాయి. జపా 
నీయులు వాటిచేత శక్తికి మించిన వని చేయించారు. వాటికి బాగా 
విశంతి కావాలి, 


"ప్వేబో (Suwebo) పతనానంతరం “మూి (Moo) నదీ 
పాింతంలో మరి పై ఏనుగులు దొరికాయి, పో90 (Prome), 
సో (Pyinmana), టూంగూ (Tం1ngం0) జిల్లాలను మా 
సేనలు స్వాధీనం చేనుకునేదాకా మెట్లపి దేశంలో మరే "వనుగులూ 
లభించలేదు. తర్వాత 800 ఏనుగులు లభించాయి. 


తరచుగా ఊజీలు ఎంతో భక్తి విశ్వాసాలను చూపేచారు* 
ఒకప్పుడు ఒక స్వతం[త దళం చిన్‌డ్విన్‌, మూనదుల మధ్య భాగాన్ని 
చాటుతూ, “మూ కనుమకు వెళ్లడానికి తగిన [పయాణ సాధనాలను 
పంపాలని కోరింది. దానికి సాయపడడానికి నేను వనుగులను వంప 
డానికి నమయం చాలదు. అందువల్ల చేను బర్మాఖాషలో ఒక జూబు 
(వాయించి, ఒకో చిన్న విమానం చ్వారా నా దగ్గిర ఏడేళ్లు వని వేసిన 
శుక శారదకు అందిచ్చేటట్టు చేశాను. ఆ జొబును “ఆ విమానం 


160 కుంజర యూధం 


నాంగ్గాకు పన. [(గాొమంలో పడవేసింది. అ వూళ్లో యిది 
వరలో నా దగ్గర పనిచేసిన మం నివసిస్తున్నారు. అందులోని 
విషయం కుకీ "DBS De కె న్ని శీఘంగానే అక్కడికి 
వస్తున్నాయి. వాటి సహాయానికి వీలయినన్ని బరువు మోసే పనుగు 
లనూ (జపానీయుల నుంచి తప్పించుకొన్న వాటినీ), వీలయినన్ని 
ఎద్దు బండ్లనూ సిద్ధంచేసి వుంచాలి” అని, 


Ee సైన్యం అక్కడికి వచ్చే నరికి 2లి ఏనుగులూ, లి4 గ్ల 
సరియైన పద్ధతిలో సిద్దంగా వున్నవి. ఆ సైన్యం ఏర్పాటు చేసిన చోట 
నేను 1. 5 విమానంలో దిగాను. ఎంతో థ భక్తితో, నేను చెప్పిన పనిని 
నిర్వహించినందుకు వాళ్లకు బహుమతిగా యివ్వడానికి చాలాసొమ్ము 
తీసుకు వెళ్ళాను. ఆ |సొంతంలో బందిపోటు భయం ఎక్కువ పున్నం 
దున - ఆ సొమ్ము తీసుకోవడానికి వాళ్లు భయపడ్డారు కాని, వాళ్ళకు 
ఆయుభాలను కూడా నప్పయిచేసి, ఆ బహుమానాలను వంచి పెట్టాను. 


కీకి.వ దళమూ, ఉ-వ దళమూ మెట్ట (పాంశానికి వెళ్ళి 
పోయాయి. ఎండకాలం ముగియ వచ్చింది. ఏనుగులు ఒకే జక 
మార్గంలో - కాబా కనుమ కింద - టామూ నుంచి కలేవా వరకూ 
పనిచేస్తూ వున్నవి. వర్షాలు [ప్రారంభం కాకముందే అక్కడ అన్ని 
కాలాలకూ అనుకూల మైన రోడ్డు నిర్మాణం జరగాలి. నూట యేఖై 
ఏనుగులు అందుకై. చిన్న చిన్న వంతెనలు బాగుచెయ్యడం మొదలె న 
పనులు జరివేవి. చాని నిర్మాణానికి విపరీతపు ఖర్చవుతుంది. కాని. 
ముర మార్గం లేదు. ఖర్చు చెయ్యవలసిన దే! రెండున్నర అడుగుల 
'వెడల్పు తివాసీ వంటి పట్టాలు = సీరు ఇంకని పదార్థాలతో తయా 
ర నవి = శారు పూసినవి వాటికి ఉపయోగించ బడినవి. అవి ఎనిమిది. 
అంగుళాల దళసరి వుండేటట్లు ఒక చదానివైజ కటి అతికించి, దారికి 
రెండు పక్కలా పరవడం జరిగింది. మధ్యను కొంత ఎత్తు ఏర్ప 
డగా, తర్వాత మధ్యభాగం వై, అవి పరవ బడ్డాయి. ఇలా, చేస్తూ, 
చురుకుగా పనిచేస్తే , దినానికి ఒక మైలు చొప్పున రోడ్డు తయారయింది. 
అది యింకా పూ ర్తి కాకముందే వనాలు పొారంభమయాయి. అలాంటి 


కుంజర యూధం 131 


చిక్కు సమయంలో కూడా ఆ రోడ్డువె రోజుకు 700 టన్నులు 
వస్తువుల రవానా జరిగేది. 


1945 జూలై లో ఈ రోడ్డు దెబ్బ తిన్నది. అక్కడక్కడ మైలు 
దూరంచాకా రోడ్డువెని పరిచిన పట్టాలు కొట్టుకుపోయి చిత్తడి నేల 
తయారయింది: అప్పుడు - ఆ మాగ్గాన్ని ఉపయోగించుకోడానికి 
అక్కడక్కడ క్యరలతో (పక్కదారులు నిర్మించవలసి వచ్చింది, ఆ 
రీతిని ఏనుగులు అయిదుమైళ్ల దాకా = ఆ వర్ష బుతువులో మారా 
లను నిర్మించాయి. మైలుకు 2,500 దూలాలవంతున 12,500 దుంగలు 
కావలసి వచ్చినవి. వాటిని కొనక, చారిదగ్గిరికి యీడ్చుకుని రావడం, 
సరిమైన పద్దతిలో వుంచడం అంతా ఏనుగుల వనే! ఈ పనిని భయం 
కరమైన వక్షాకాలంలో నెం, 1. ఏనుగుల కంపెనీయే చేసింది. వరద 
వచ్చినప్పుడల్లా అడవుల్లోని చెత్త చెదారాలతో కాల్వల మీద చిన్న 
వంఖెనలు నిండి పోయేవి. ఏనుగులు ఆ చెత్తను తరుచు తీసివెయ్య 
వలని వచ్చేది. రోడ్డుకు ఆటంకం లేకపోయేది. దాని మీద సైన్యానికి 
చెటోలు పంపబడుతూ వుండేది. 


రంగూను పతనం దగ్గర వడింది. నిస్సందేవాంగా అక్కడ 
చాలా కలప అవనరం! అక్కడ ఎంతకలప సరఫరా అయ్యేది ఎవరూ 
ఎరుగరు, యుర్ధానికి ముందు రంగూను పరిసరాల్లో మూడు లతల 
దుంగలు డిపోలలో వుండి కోత మిల్లులకు సప్పయి అయేవి. అది ఆక 
మింవబడినప్పటికి దానికి పదిమైళ్ల చుట్టుపక్కల మూడు వేలదుంగలు 
మాతం అందుబాటులో వున్నాయి. 1942 నుంచీ అక్కడక్కడ [వచా 
వోల దగ్గర వుండిపోయిన దూలాలను రచానాొ చెయ్యడానికి కొంత 
కాలం వరకూ ఏనుగులు వని చెయ్యాలి, సైన్యాలకు చెయ్యవలసిన 
పని ముగిసిన వెంటనే పనుగులు ఈ వనికి రావలసి వుంటుంది 


జపానీయులు బర్మాను ఆకమించి వున్నప్పుడు పనుగులను 
ఎలాగున ఉపయోగించుకున్నదీ - ఆ వివరమంతా విస్తారంగా జర్నీ 
యుల చల్లమా, కలప పవని చేసేవారి వల్లనూ తెలిసింది. 1942లో - 
11 


162 కుంజర యూధం 


జపాొనీయులు, నయాం నుంచి బర్మాలో [వ వేశించినస్పుడు కాక రక్‌ 
(Caukeraik) కనుమగుండా ఆయుధాలను చేర వెయ్యడానికి వనుగు 
లను ఉపయోగించారు. దీని కోనం వాళ్లు మొంట్లోనే వథకాలు 
నిర్ణయించు కున్నారు. అందువల్ల "వారు అనుకున్న [పశారం జరగ 
డానీకి అవశాళం కలిగింది, బర్మాను ఆక మించడానికి ముందు జపా 
నీయులు ఏనుగులను మరి యే నైనిక కార్యాలకూ వువయోగించ 
లేదు. వాళ్లు సైన్యం పర్య వేక్షణ కిందనే అడవులను [కమంగా విని 
యోగించు కోడానికి తగిన ఏర్పాట్లు చేశారు, 


ఏనుగులతో ఊజీలూ కూడా జపాను వాళ్లకు సైనికంగా 
ఎంతో ఉపయోగించారు. ఎగువ చిన్‌డ్విన్‌ నుంచి - ఇంఫాల్‌, 
ఉ[ఖూల్‌ , కోహిమా, జస్సానీల మీదుగా ఇండియామీద వాళ్లు చేసిన 
దాడిలో రవానాకు ఏనుగుల మీదనే ఆధారపడి వుండినది. దురమా 
లైన అటవీ మార్గాలలో -క స్టాలకు నిలయమైన దేశంలో అవి ఎంతో 
త్వరగా పోయేవి. 


1944 మార్చి 18-వ "తేదీ రాతి జపానీయులు లి50 వనుగు 
లతో చిన్‌ డ్విన్‌ నదినిచాటి చిన్‌ పర్వతాలవై పు [ప్రయాణం చేశారు. 
ముప్ఫయి ఏనుగులు ఒక ఎన్‌, సి, ఓ. అధికారం[కింద వుండేవి. ఏట 
వాలుగా వుండి దుర్గమములయిన చోట్లలో వాళ్లు ఏనుగులను వుప 
యోగించుకొని, రోడ్డు సౌకర్యం వుండేచోట్ల మోటార్లనూ, ఎద్దు 
బండ్లనూ వాడుకునేవారు. వాళ్లకు లభించిన అవకాశాలను అనున 
రించి అప్పటికప్పుడు రవానా పద్ధతులను నిశ్చృయించుకునేవారు. 
వాటిలో చాక చక్యం ఎక్కువ కానరాకపోయినా, అని వాళ్ళకు అను 
కూలంగానూ, శీ ఘంగానూ వనీ. సలి 


తక్కిన జంతువులను బాధించినట్లుగా, జపొానీయులు ఏనుగు 
లను బాధించలేిదు. వాటిని చూచుకునే బాధ్యతను ఊజీలకే అప్ప 
గించేచారు. అయినా, వాళ్ళు ఏనుగులను తొందర పెట్టడమూ, వాటికి 
శావలనిన అవోరాన్ని పూర్తిగా యివ్వకపోవడమూ జరిగేది, వాళ్ళ 
అ(ళద్ధ వల్లనూ, నిర్లమ్య భావంవల్లనూ ఏనుగుల పీవులమీద (దావ 


కుంజర యూధం 168 


కాలు వడి, వాటికి గాయాలను కలిగించిన నంగతిని ఇదివరకే నేను 
తెలిపానుకచా ! 


“బర్మాలో కలప పని చేన్తూవున్న నాలుగువేల యేనుగులు 
శానరావడంలే”దని “డెయిలీ మెయిలు” (Daily Mail) పతికలో 
[పకటించబడింది. దానీమీద “పంచ్‌” (Punch) స| త్రిక “వాటికై 
మీరు అన్ని [పదేశాలు వెతికారా ౪” అని (పశ్నించింది. “పసం. కాత 
కనూ లేదు - ఇంశవ.ై నా వెతుకుదురాన్న అవకాశమూ లేదు"అన్నదే 
దీనికి నమాభానం. 


1942 నవంబరు ముుదలుకొని, వాళ్ళు నీర్నిబంధనగా లొంగి 
పోయిన శేదీవరకూ = జపానీయులమం వీ !,652 పనుగులు స్వాధీనం 
చేనుకోబడినవి. అవి వాటి పనిలో [వవేశించాయి. బర్మాను విడిచి 
రావడానికి ముందు నేను ఎగువ బర్మాలోని కాబా కనుమలో పని 
చేస్తూవున్న 417 వనుగులవద్ద నెలను తీసుకున్నాను. అప్పట్లో అవి 
14వ దళానికి సాయపడుఖతూ వున్నవి. అవి నెం. 1,2 వనుగుల కంచె 
నీలకు చెంది వున్నాయి. మిగిలినవన్నీ యుగ్హానికి ముందున్న మాది 
రిగా కలవ పనిలో మునిగి, బర్మాలోని కేకు అడవుల్లో అంతటా 
వేర్వేస |పాంతాలలో వాటివాటి న్వన్థలాలకు పోయి సుఖంగా 
వున్నవి. యుద్దమూలంగా కొన్నీ అలసిపోయినవి. కొన్ని బెదరి 
పొయాయి. కానీ అవి మంచివాళ్ళ చేతుల్లో వుండడంవల్ల శీఘుం 
గానే శేరుకోగలవు. కనబడకుండా వున్న 8,999 (డెయిలీ మెయిల్‌ 
పతిక చెప్పినదాన్ని బట్టి) వనుగుల్గోనూ వందలకొద్ధి చనిపోయాయి, 
దానికి మానవుల అవివేకమూ, వాటిపై వహించిన కారిన్యమూ 
కారణాలు. (బతికివున్న వెన్నో చెప్పడానికి వీలుకాదు. తమ జీవనం 
కోసం అవోరానికి మిక్కిలి [శమపడుతూ బాగా దెబ్బలు తిన్నవి 
ఎన్నో వున్నవి. అవి [పాచీనపద్ధతిని అనుసరించి వాటి గాయాలకు. - 
దినానికి రెండు, మూడు సార్లు బురద మట్టిని పూసుకుని చికిత్స చేను 
కొని తేరుకొని వుండాలి. అలా శేరుకొన్నతర్వాత ఆ యేనుగులు 
యుద్ధసమయంలో నరకంగా మారిపోయిన కన.మలను విడిచిపెట్టి 


164 కుంజర యూధం 


(పశాంత (పదేశాలకు వెళ్ళి వుండవచ్చును. కాని, దెబ్బలు తినకుండా 
తప్పించుకుని పారిపోయినవి చాలా వుండవచ్చు. 


చచ్చిపోయిన పఏనుగులకంచు బెదరి పారిపోయిన ఏ, "దెబ్బలు 
తిన్నవీ ఎక్కువగా వుంటాయి. అవి యెక్కడ వుంటాయో నాకు 
తెలుసును. అడవి ఏనుగుల గుంపులతో కలీసిపోయినవన్నమాట 
"పెంపుడు యేనుగులు తమతో చేరినప్పుడు అడవి యేనుగులు వాటిని 
'ద్వేషించవు. జంతువుల్లోగాని, చిన్న పిల్లలలోగాని, చివరకు పెద్ద 
వాళ్ళలో గాని కొత్త వారి చేరిక వల్ల వ వాళ్ళపై అనహనభావం కొల 
గడం పరిపాటి ఏనుగుల్లో అలాంటి భావంలేదు. ఎన్నోవిధాల అవి 
తక్కినవాటికంశు ఉత్తమ మైనవి. 


అడవి యేనుగులతో కలిసిపోయి వున్న “పెంపుడు ఏనుగులను 
తిరిగి పట్టుకోడానికి బర్మా ఆటవికులు ఎంతో (వయత్నించవలసి 
వున్నది. "ఎంతో గొప్ప _థ్రైర్యంగల యిద్దరు ఊజీలు అత్యంత విశ్వాస 
పాత్రమైన ఏనుగువై కూర్చుండి కయాంగ్‌ గడ్డిని మేపుతూ, తాము 
పట్టుకొనదలచిన సీనుగుదగ్గరగా వెళ్ళాలి, తర్వాత ఆ యిద్దరు ఊజీ 
లలో ఒకడు చానితో నేమ్మదిగా మాటలాడడానికి పారంభించాలి, 
అది యేమీ గడబిడ చెయకుండా, ఆ ఊజీమాట వింశ, తాను 
కూర్చున్న ఏనుగు వీపుమీదనుంచి దాని వీపుమీదికి ఉరకాలి. ఇలా 
జరిగేటప్పుడు కొంతవరకూ అది బెవరిపోవడం జరుగుతుంది. అయినా, 
తెలివైన మావటివాడు - మిగిలిన అడవియేనుగులు జెదరి పారిపోగా. 
తాను కూర్చున్న పనుగును లొంగదినుకోగలడు. వాటిని పట్టుకొన 
డానికి యింతకం"బ వేరే మార్గంలేదు. కాని, యీ విధంగా స్వాధీన 
మయేవి చాలా తక్కువ. బర్మాలో వుంజే యివ్పటి పరిస్థితులను బట్టి 
_ వనుగులు విధ్కీ విరామమూ లేకుండా మనుష్యులకోనం “పని చెయ్య 
డౌనీకి బదులు అడవుల్లో స్వేచ్చగా తిరుగుతూ నుఖంగా కాలం గడప 
డమే మంచిదని నాకు తోస్తుంది. 





